శ్రీమతే రామానుజాయ నమః 


అరుళాళ స్పెరుమాళ్‌ ఎమ్సెరుమానార్‌ అనుగ్రహించిన 
జ్ఞూనసారమ్‌ 


(శ్రీమణవాళమహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానం, దానికి 
ఆంధ్రానువాదంతో) 


ఆంధ్రానువాదం 
ఉనే. శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యస్వామి 


న తానో 
నెకింద్రాబార్‌ 


శ్రీరామానుజ సిద్దాంత సభ 


సికిందరాబాద్‌ 
2015 


జ్ఞూనసారమ్‌ - అరుళాళ ప్పెరుమాళ్‌ ఎమ్బెరుమానార్‌ 
(శ్రీమణవాళమహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానం, దానికి 
ఆంధ్రానువాదంతో) 


ఆంధ్రానువాదం - ఉ.నే. శ్రీమాన్‌ డా॥ ఈ.ఏ. శింగరాచార్యస్వామి 


ప్రథమ ముద్రణము - నవంబర్‌, 2015 


సందర్భము శ్రీమణవాళమహామునుల తిరునక్షత్రం 


ప్రతులు 500 
అన్ని హక్కులు వ్యాఖ్యాతవే 


ముఖచిత్రం అరుళాళ ప్పెరుమాళ్‌ ఎమెరుమానార్‌, 
తిరుప్పాడగం, కాంచీపురం 


(ప్రతులకు 


శ్రీమాన్‌ స్వామిదాస్‌ 
3-3-713, రంగరేజ్‌ బజార్‌ 
సికింద్రాబాద్‌-500 003 
జా 94400 90324 


: యస్‌.చంద్రశేఖర్‌, తిరుపతి. 
శ్రీమతి ఏ.యస్‌. జయలక్ష్మి, 
భవానినగర్‌, తిరుపతి. 


: సివఏిన్‌, ప్రింటర్స్‌ 
(ప్రకాశంరోడ్‌, తిరుపతి. 


ముందుమాట 


జ్ఞానసారప్రవక్తారం దివ్యజ్ఞానప్రదాయకమ్‌ । 
దేవరాజమునిం వందే జ్ఞానాదిగుణవారిధిమ్‌ I 


భగవద్రామానుజుల ముఖ్యశిష్యులలో ఒకరైన అరుళాళ ప్పెరుమాళ్‌ 
ఎమ్బెరుమానార్‌ అనుగ్రహించిన రెండు ప్రబంధాలలో జ్ఞానసారం ఒకటి. ఇది 
నలభై వెణ్‌బా అనే ద్రావిడ చ్చందస్సులోని పాశురాలతో కూడిన (గ్రంథం. 
రెండవది ప్రమేయ సారం. ఇతఃపూర్వమే ప్రమేయసారం శ్రీవరవరమునుల 
వ్యాఖ్యానంతో, దానికి ఆంధ్రానువాదంతోపాటు శ్రీరామానుజసిద్దాంతసభ, 
సికిందరాబాద్‌, ద్వారా ప్రచురింపబడింది. ఇపుడు ఆ సభ ద్వారానే జ్ఞానసారం 
కూడా శ్రీవరవరమునుల వ్యాఖ్యానంతో, దానికి ఆంధ్రానువాదంతోపాటు 
ముద్రింపబడడం (ప్రపన్న లోకానికి ఆనందావహం కాగలదనడంలో సందేహం 
లేదు. జ్ఞానసారవ్యాఖ్యానం తెలుగు లిపిలో చాలాకాలం (క్రితం ముద్రింపబడినా, 
దానికి ఆంధ్రానువాదం ముద్రింపబడినట్టుగా తెలియలేదు. తెలుగు లిపిలో 
ప్రచురింపబడిన వ్యాఖ్యాన కోశాలు కూడా (ప్రస్తుతం అలభ్యాలు. అందువల్ల 
ప్రకృత గ్రంథము[ద్రణ ఆవశ్యకమైనది. ఈ సత్కార్యాన్ని చేసి, వైదికమైన 
భగవ(ద్రామానుజసిద్దాంతాన్ని ప్రచారం చేయడానికి కృషిచేస్తున్న శ్రీరామానుజ 
సిద్దాంత సభ, సికిందరాబాద్‌, తప్పక అభినందించదగినది. 


“ముముక్షువుకు జ్ఞాతవ్యాలైన రహస్యాలు మూడు. అవి తిరుమంత్రం, 
ద్వయం, చరమక్టోకం” అని అంటూ శ్రీపిళ్చైలోకాచార్యుల వారు ముముక్షుప్పడి 
రహస్య (గ్రంథం ప్రారంభంలో సూత్రీకరించారు. “సా విద్యా యా విముక్తయే” 
అనే రీతిలో పరమపురుషార్థరూప మోక్షాన్ని పొందడానికి తెలియవలసిన 
జ్ఞానాన్ని అందించే ఈ మూడు రహస్యాల సారమే ఈ జ్ఞానసారం. 
ఉదాహరణగా - 13వ పాశురంలో అష్టాక్షరీ వివరణం, 1, 2, 3, 4, 25, 31 
మొదలైన పాశురాలలో ద్వ్యయమంతత్ర వివరణం, 13వ పాశురంలో చరమశ్షోక 
వివరణం చేయబడడం గమనించవచ్చు. ఈ మూడు రహస్యాలలో 
ప్రతిపాదింపబడిన తత్సహితపురుషార్థాల జ్ఞానం చరమపర్వపర్యంతం 


పర్యహసించాలనే విషయం కూడా “ఎట్ట విరున్ద కురువై” ఇత్యాది పాశురాలలో 
వివరింపబడడం గమనించవచ్చు. 


ఈ ప్రబంధ (ప్రభావం శ్రీపిళ్ళైలోకాచార్యులవారి శ్రీవచనభూషణ 
దివ్యగ్రంథంలో స్పష్టంగా గోచరిస్తుంది. చరమపర్యనిష్టా ప్రకరణంలోని 449, 
450, 451, 453వ సూత్రాలు అరం, ఆ సూత్రాలను వ్యాఖ్యానిస్తూ 
శ్రీవరవరమునులు జ్ఞానసారప్రబంధ పాశురాలను ఉదాహరించిన వైనం ఈ 
అంశాన్ని బుజువు చేస్తున్నాయి. 


శ్రీవరవరమునులు ఈ (ప్రబంధానికి అనుగ్రహించిన విపుల వ్యాఖ్యానాన్ని 
గమనించినపుడు ఈ ్రబంధవైలక్షణ్యం, గౌరవం తేటతెల్ల మవుతుంది. 
పలువైదిక సూక్తులను, పాంచరాత్ర ప్రమాణాలను, శ్రీరామాయణ గీతాది 
ఉపబృంహణ సూక్తులను ప్రమాణీకరిస్తూ, వాటిలోని అవశ్య జ్ఞాతవ్యార్థాలు 
ఈ ప్రబంధంలోని పాశురాల రూపంలో (గ్రథనం చేయబడ్డాయనే విషయాన్ని 
శ్రీవరవరమునులు నిరూపించిన తీరు అత్యుద్భుతం. ఈ (ప్రబంధాన్ని 
నిత్యానుసంధేయంగా పూర్వాచార్యులు నిశ్చయించారు. పూర్వాచార్యులు 
రచించిన పలు రహస్య (గ్రంథాలకు ఈ ప్రబంధం దోహదపడిందనడంలో ఏ 
సందేహం లేదు. 


ఈ (గ్రంథాన్ని శ్రీరామానుజ సిద్దాంతసభ, సికింద్రాబాద్‌ ద్వారా 
ప్రకాశింపజేసిన సహృదయులు ఉ.వే. శ్రీమాన్‌ పరకాలన్‌స్వామి వారికి, 
భాగవత శ్రేష్టులు శ్రీమాన్‌ స్వామిదాస్‌ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను 
తెల్పుకుంటున్నాను. ఈ (గ్రంథం ఈ ఏడు శ్రీవరవరమునుల తిరునక్షత్రోత్సవ 
సందర్భంలో ఆవిష్కరింపబడడం నా భాగ్యంగా భావిస్తున్నాను. పరమపద 
వాసులు శ్రీమాన్‌ పెరుంబూదూర్‌ కందాళ పార్థసారథి గారి పవిత్రస్మృతిగా 
వారి సతీమణి శ్రీమతి సత్యవతిగారు ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి 
నా కార్తజ్ఞ్యాన్ని నివేదిస్తూ, వారి సంప్రదాయ సేవను అభినందిస్తున్నాను. 

ఇట్టు 


14-10-2015 భాగవత విధేయుడు 
తిరుపతి ఈ.ఏ. శింగరాచార్యులు 


శ్రీమతే రామానుజాయ నమః 


అరుళాళ స్పెరుమాళ్‌ ఎమ్బెరుమానార్‌ అనుగ్రహించిన 


జానసారమ్‌ు 
భర్తా 


(శ్రీమణవాళమహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానం, దానికి 
ఆంధ్రానువాదంతో) 


అరుళాళప్పెరునూళ్‌ ఎమెరుమానార్‌ తనియన్‌లు 


1. కార్తికే భరణీజాతం యతీంద్రాశయ మాశ్రయే । 
జ్ఞాన ప్రమేయసారాభివక్తారం వరదం మునిమ్‌ ॥ 


కార్తికమాసం భరణీనక్షత్రంలో అవతరించిన వారు, శ్రీరామానుజులను 
ఆ(శ్రయించినవారు, జ్ఞానసార ప్రమేయసారాలనే ప్రబంధాలను వచించిన వారైన 
దేవరాజముని అనే అరుళాళప్పెరుమాళ్‌ ఎమ్బెరుమానార్‌కు ఆ(శ్రయిస్తున్నాను. 


2. రామానుజార్యసచ్చిష్యం వేదశా(స్రార్థసంపదమ్‌ । 
చతుర్జాశమసంపన్నం దేవరాజమునిం భజే ॥ 


శ్రీరామానుజుల గొప్పశిష్యులు, వేదాలలోని, శాస్తాలలోని అర్థాన్ని 
సంపదగా కలవారు, నన్చ్యాసాశ్రమాన్ని స్వీకరించినవారైన దేవరాజమునిని 
భజిస్తున్నాను. 

3. _ కరుళార్‌ కరుజ్కుళ్రీలల్‌ తోకైయర్‌వేల్‌ వికలీయిల్‌ తువళుమ్‌, 
మరుళామ్‌ వినై కెడుమ్‌ మార్‌క్కమ్‌ సెశ్రుగ్లేన్‌, మటై నాన్లుమ్‌ శొన్న 
పారుళ్‌ళాన సారత్తె ప్పుస్టియిల్‌ తన్దనన్‌ పొజ్లొళిశేర్‌, 
అరుళాళమాముని యమ్బొణ్కశ్రీలిల్‌కళ్‌ అడైన్ల పిన్న 
నాల్గు వేదాలలో ప్రతిపాదింపబడిన అర్థాలను కల్గిన జ్ఞానసారమనే 


ప్రబంధాన్ని అనుగ్రహించినవారు, గొప్ప కీర్తిని కలవారైన అరుళాళప్పెరుమాళ్‌ 
ఎమెరుమానార్‌యొక్క శ్రీచరణాలను ఆశ్రయించగల్లినందున నల్లని కేశాలను 


6 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


కల్గిన అందమైన వేలాయుధం వంటి స్త్రీలు చూపులలో చిక్కుకొని బాధపడకుండా 
ఉండే మార్గాన్ని పొందగలిగాను. (విషయాంతర ప్రావణ్యం తొలగిపోయేటట్లుగా 
సన్మార్గాన్ని నేను పొందగలిగాను. ) 


శ్రీమణవాళ మహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానమ్‌ 
అనతారికై 


ఎమ్బెరునూనార్‌ తిరువడికళిలే ఆశ్రయిత్తు సకలవేద తాత్పర్యార్దజ్డ 
లెల్లామ్‌ అవర్‌ అరుళిచ్చెయ్య క్కేట్టు, తత్త్వహిత పురుషార్థ యాథాత్య్యవిత్తను 
రాయ్‌, “తేవు మథీగుణియేన్‌” ఎన్టు అవర్‌ తిరువడికళిలే నిత్యవైంకర్యమ్‌ 
పణ్డీ సేవిత్తిరున్ద అరుళాళప్పెరుమాళ్‌ ఎమెరుమానార్‌ తమ్ముడైయ పరమ 
కృపైయాలే, ఇవ్వర్థనిశేషజ్ఞలెల్హామ్‌ అజిన్దు ఉజ్జీవిక్కవేణుమెన్టు, తత్వహిత 
పురుషార్థజ్ఞానత్తినుడైయ సారాంశత్తై పెణ్లుక్కుమ్‌, పేదైక్కుమ్‌ తెరియక్కడవ 
దాక ద్రానిడభాషైయాలే ఇప్రబంధముఖేన అరుళిచ్చెయ్‌కిటార్‌. ఆకైయాలే 
ఇదుక్కు జ్ఞానసారమెన్టు తిరునామమాయి థ్‌ఖు. 


వని 0) ఉకిాాా 


అనువాదం 


భగవద్రామానుజుల శ్రీచరణాలను ఆశ్రయించి, వారి సన్నిధిలో సమస్త 
వేద తాత్సర్యాలను ఉపదేశంగా పొంది, తత్త్వ హిత పురుషార్థాల యథార్థ 
తత్త్వాన్ని తెలిసినవారిలో గొప్పవారై, “తేవు మశ్రీగ్రిణియేన్‌” (వేజొక దైవాన్ని 
తెలియను) (కణ్ణినుణ్‌ - 2) అనే రీతిలో వారి శ్రీచరణాలలో నిత్యకైంకర్యాలను 
చేస్తూ ఉండే అరుళాళప్పెరుమాళ్‌ ఎమ్బెరుమానార్‌ అనే ఆచార్యులు తమ 
గొప్ప కృప కారణంగా ఈ అర్థవిశేషాలను అన్నిటిని తెలిసి అందరూ 
ఉజ్జీవించాలి అని తలచి, తత్తహిత పురుషార్జాల జ్ఞానంలోని సారాంశాన్ని 
ఆబాల గోపాలానికి తెలిసే రీతిలో ద్రావిడభాషలో ఈ ప్రబంధం ద్యారా 
అనుగ్రహించారు. అందువల్ల దీనికి జ్ఞానసారమనే పేరు వచ్చింది. 


ణన 0 అకా 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం | 


అరుళాళ స్పెరుమాళ్‌ ఎమెరుమానార్‌ అనుగ్రహించిన 


జానసారమ్‌ు 
C= 2 


(శ్రీమణవాళమహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానం, దానికి 
ఆంధ్రానువాదంతో) 


1.  ఊన వుడల్‌ శిజై నీత్తు ఒణ్‌కమలై కేళ్వనడి, 
త్తేనుకరు మాశై మికు శిన్షైయరాయ్‌, - త్తానే 
ప్టిగత్తాల్‌ విశ్రగుమ్‌ కని పోల్‌ పశ్‌గ్రుఖ్‌గ్రైు వీశ్రగ్రుమ్‌, 
విగుక్నాడే తాన్‌ అరుళుమ్‌ వీడు 


ఊన = మాంస ప్రచురమైన, ఉడల్‌ శిజై = దేహమనే చెజుసాలను, నీన్దు= 
విడచిపెట్టి, ఒణ్‌ కమలై క్కేళ్ళన్‌ = అందమైన తామరపూవును నివాసస్టానంగా 
చేసికొన్న లక్ష్మీదేవి యొక్క వల్లభుని, అడి త్తేన్‌ = తేనెవలె భోగ్యాలైన శ్రీచరణాలను, 
నుకరుమ్‌ = అనుభవించాలి - అనే, ఆశై మికు = ఆశను మిక్కిలిగా కల్గిన, 
శ్లవ్షైయరాయ్‌ = మనస్సును కల్లినవారై, ప్టిగుత్తాల్‌ = పండితే, (పరిణతిని 
పొందితే), తానే వి|గుమ్‌ = తనకు తానుగానే కిందకు రాలే, కని పోల్‌ = 
ఫలంవలె, ప/గిణు అశభ్‌[్రైి= మిగిలిన 'ప్రాష్యప్రాపకాలలో సంబంధాన్ని (ఆశను) 
వీడి, వీరుమ్‌= సర్వేశ్వరుని శ్రీచరణాలలో శరణాగతి చేసే రీతిలో, విగ్రుక్కాడే 
తాన్‌ = యాదృచ్చికంగా వాలడమనే ఆర్హప్రపత్తియే, వీడు = మోక్షాన్ని, అరుళుమ్‌= 
పొందిస్తుంది. 

మాంసమయమైన శరీరమనే చెజిసాలనుండి విడుదలను పొంది, (శ్రియః 
పతి శ్రీచరణాలను సేవించాలనే ఆశను మిక్కిలిగా కల్లిన మనస్సును కలవారమై, 
బాగాపండి ఇక గెలలో నిలువలేక తనకు తానే రాలే పండువలె, ఉపాయాంతరాల 
లోను, ఉపేయాంతరాలలోను సంగం (సంబంధం) లేనివారమై మనం ఉండడమే 
(ప్రణమిల్లడమే) మనకు మోక్షాన్ని కల్లిస్తుంది. 


ముదజ్సాట్టు :- అవతారికై - సకలవేదాంతతాత్పర్యభూమియాయ్‌, 
తత్వహిత పురుషార్థయాథాత్మ్య ప్రతిపాదకమాయ్‌, సంసారి చేతనోజ్జీవన 
కామనాన సర్వేశ్వరన్‌ తన్నాలే ప్రకాశిక్కప్పట్టుళ్ళదాయ్‌, ఉపదేశపరంపరా 


8 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ప్రాప్తమాయ్‌, తత్వవిదగ్రేసరరాన నమ్‌ పూర్వాచార్యర్‌కళుక్కు పస్పరమధన 
మాయ్‌, నిత్యానుసంధేయమాయిటే, రహస్య త్రయ మిరుప్పదు. 


వ్యాఖ్యానమ్‌ :- అదిల్‌ - ప్రథమరహస్య మాయ్‌, పదత్రయాత్మకమాన 
తిరుమంత్రత్తిల్‌ ప్రథమపద ప్రతిపాద్యమాన అర్హత్తుక్కు వివరణమాయిరున్దుళ్ళ 
మధ్యన - చరమపదజ్షళుక్కు “ద్వయేన మంత్రరత్నేన” ఎన్లిఅపడియే 
మంత్రరత్నాఖ్య మాయ్‌, మధ్యమరహస్యమాన ద్వయత్తిల్‌ పూర్యోత్తరవాక్యజ్లల్‌ 
వివరణమాయ్‌, అదిల్‌, పూర్వవాక్య ప్రతిపాద్యమాన సిద్దోసాయవరణమ్‌ - 
ఉపాయాంతర పరిత్యాగపూర్వకమాయ్‌, స్వీకారత్తిల్‌ ఉపాయత్వ ప్రతిపత్తినివృత్తి 
పూర్వకమాక వేణ్డువైయాలుమ్‌, ఉత్తరవాక్య ప్రతిపాద్యమాయ్‌, పరమ 
పురుషార్థమాన వైంకర్యమ్‌- ప్రాప్పిప్రతిబంధక సకలపాపనివృత్తిపూర్వకమాక 
సిద్దిక్కవేణ్డు కైయాలుమ్‌, పూర్యోత్తరార్థజ్ఞళాలే తదుభయ ప్రతిసాదకమాయ్‌, 
చరనురహస్య మాన చరమశ్లోకమ్‌ వాక్యద్వయత్తుక్కుమ్‌ నివరణమాయ్‌క్కొణ్లు 
తచ్చేషమాయిరుక్కైయాలే, రహస్యత్రయత్తిలుమ్‌ ద్వయమే ప్రధాన మాకవిటే 
నమ్మాచార్యర్‌కళ్‌ అనుసంధిత్తు ప్రోరుమదు. అన ద్వయమ్‌తన్నిల్‌ పూర్వ 
వాక్యత్తాలే ప్రతిపాదిక్కప్పుడుకిణ ప్రపత్తిదాన్‌, ఆర్షప్రపత్తి -ఎన్టుమ్‌ దృప్తప్రపత్తి 
-ఎన్టుమ్‌, ద్వివిధమాయిటే యిరుప్పదు. అదిల్‌, ఆర్హప్రపత్తి ముఖ్యమాయ్‌, 
దృప్రప్రపత్తి గౌణమాయిరుక్కుమ్‌. అన్ల ఆర్తప్రపత్తివేషత్తై ఇప్ర్రబంధత్తిన్‌ 
ముట్సాట్టాలే అరుళిచ్చెయ్‌కిటార్‌. 

(ఊన వుడచ్చిణై నీత్తు) - ఊనావదు మాంసమ్‌. ఊన్‌ - ఎన్టదు - 
ఊనైయుడైయ - ఎన్హపడి. ఇత్తాల్‌ - మాంసమయమాన శరీరమ్‌- ఎన్లై. 
ఇద్దేహత్తుక్కు దోషమ్‌ శొల్లువారెల్లామ్‌. “ఊనక్కురమ్మె” ఎన్టుమ్‌, “ఊనేరాక్కై” 
ఎన్టుమ్‌, “ఊనుడై క్కురమె” ఎన్టుమ్‌- ఇప్పడియిటే శొల్లువదుమ్‌. 
మాంనత్తైచ్చొన్న ఇదు-ము్‌[గుమ్‌ ఇదిలుణ్లాన అస్ఫక్‌ పూయవిణ్‌ 
మూత్రస్నాయుమజ్ఞాస్తికళాన అవాంతరదోషత్తుక్కు ఎల్లామ్‌ ఉపలక్షణమ్‌. 
ఎల్లామ్‌ ఉణ్జానాలుమ్‌, మాంస ప్రచురమాయిరుక్కై యాలే “పుణ్లారాక్కై” ఎన్దిటే 
ఇత్తై చ్చాల్లువదు. “పుణ్ణై మజైయ అటిన్దు” ఎన్లిణ పడియే తోలై మతైక్క 
క్కైప్పాణియిట్టు మెక్రిరిక్కువదియిలే భ్రమిక్కువ్చుడి పణ్లివైక్కైయాలే 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 9 


ఆంతరదోషమ్‌ తో గ్‌/గాదిటే. అకవాయ్‌ ప్పుణవాయ్‌ ఆనాల్‌, కాక్కై నోక్క 
ప్పణిపోరు మిత్తనైయిటే. 


(ఉడల్చేటై)- ఇప్పడి ఆంతరదోషయుక్తమాకైయాలుమ్‌, ఆత్మావుక్కు 
సంకోచకరమాకైయాలుమ్‌, ఆరబ్దకర్మఫలమాకైయాలుమ్‌, అన కర్మాను 
గుణమాక ఇన్దదేహత్తిలే యిట్టువైత్తవనే విడువిక్కిలల్లదు తన్నాల్‌ విడువిత్తుక్కొళ్ళ 
కొణ్హామైయాలుమ్‌, అజివు పిజిన్లార్‌క్కు ఇద్దేహత్తిల్‌ ఇరుప్పు కారాగృహమ్‌ 
పోలే నిరంతర దుఃఖావహమాకైయాలే, ఇద్దేహత్తై చ్చిజై - ఎన్లిణదు. ఇదిలే 
పొరున్టియిరుస్సార్‌ ఇద్దేహదోషమ్‌ కాణమాట్టాద అజ్ఞరిటే. “మాంసాస్ఫక్‌ 
పూయవిణ్మూత్ర స్నాయుమజ్ఞాప్తి సంహతౌ, దేహేలి_ స్మిన్‌ ప్రీతిమాన్‌ మూఢో 
భవితా నరకేల_పి సః” ఎన్జానిటే శ్రీప్రహ్లాదా్ర్యాన్‌. తన్నై చ్చిజైయ నాకవుమ్‌, 
సెరుమ్‌ కడన్‌ పట్టానాకవుమ్‌, అన్హకనాకవుమ్‌, విషదష్టనాకవుమ్‌ అనుసంధిస్సా 
నెన్టు ప్రతిజ్జై పణ్ణి, అదునాలైయుమ్‌ అడైవే వివరిక్కిణ పిళ్ళైలోకాచార్యర్‌, ముదల్‌ 
వార్‌త్రెయై వివరిక్కిణ అళవిలే, “దేహమ్‌ శిజైకూడమాకవుమ్‌, దేహాను 
బంధికళాన భార్యాపుత్రాదికళ్‌ కైక్కూడమాకవుమ్‌, అహంకారమమకారజ్ఞల్‌ 
వశైయలా కవుమ్‌, నాశమాన పాశమ్‌ నారియాకవుమ్‌, అవివేకమ్‌ పూట్టాణి 
యాకవుమ్‌, ఇం(ద్రియజ్లల్‌ సిరివాళరాకవుమ్‌, నిషయజ్లల్‌ పిరియలాకవుమ్‌, 
మనస్సు మేల్‌దణ్ణలాకవుమ్‌, తాన్‌ శిటైయనాకవుమ్‌, ఎమెరుమాన్‌ 
విమోచకనాకవుమ్‌ అనుసంధిస్సాన్‌”- ఎన్జాజిరే. 


(నీన్దు)- ఇప్పడి ఇరున్దుళ్ళ దేహమాకిఆ శితై విట్టు. నీశ్ర్‌గ్రుల్‌ - విడుదల్‌. 
రాజపుత్రన్‌ అశ్రీుక్కుచ్చిజైయిలే కిడన్లాల్‌, ముడిశూడి రాజ్యమ్‌ పణ్జుమదిలుమ్‌ 
శిటెవిడుకైయే ప్రయోజనమాయిరుక్కునూపోలే, ప్రాప్యలాభత్తిలుమ్‌ ఇదినుడైయ 
విమోచనత్తాలే ప్రయోజనమాక సోరుమ్బడియిటే, ఇదినుడైయ హేయతైదా 
నిరుప్పదు. 

(ఒణ్‌కమలై క్కేళన్‌) “పద్మే స్థితామ్‌” ఎన్లిణపడియే ఒళ్ళిదాన తామరై 
ప్యూవై వాసస్థానమాక ఉడైయ సెరియపిరాట్టియారుక్కు వల్లభనానవన్‌. ఇత్తాల్‌- 
అనుభవ కైంకర్య ప్రతిసంబంధియాయ్‌ క్కొణు, ప్రాప్యమాన విషయమ్‌ ఒరు 


10 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


మిథున మెన్నుమిడమ్‌ శొల్లుకిణదు. ఇదు తన్నై ఉత్తరవాక్యత్తిల్‌ ప్రథమ పదత్తిలే 
కణ్డుకొళ్వదు. 

(అడిత్తేన్‌) - “అడిత్తేన్‌” ఎన్టు శ్రియఃపతియానవనుడైయ తిరువడికలిల్‌ 
భోగ్యతైయె చ్పొల్లుకిఖదు. “నిష్టోః పదే పరమే మధ్వ ఉత్సః” ఎన్నుమ్‌, కడున్‌ 
తేనే మలరుమ్‌ తిరుస్సాదమ్‌” ఎన్టుమ్‌ శొల్లక్కడవదిటే. ఇదుదాన్‌ దివ్యమంగళ 
విగ్రహ భోగత్తైక్కుమ్‌ ఉపలక్షణమ్‌. తిరువడికళాకిణదు- విగ్ర హైకదేశమిటే. 
“నిన్‌ మాట్టాయ నులర్‌పురైయుమ్‌ తిరువురువుమ్‌” ఎన్లిణదుక్కు “మట్టై”- 
“మాట్టె”ను నీట్టు క్కిడక్కిణదాయ్‌, “మధ్వ ఉత్సఃి ఎన్లిణపడియే మధు 
స్యందియాకైయాలే, నిరతిశయభోగ్యమాన తిరుమేని-ఎన్నుదల్‌ - ఎన్టు నమ్చిళ్సై 
అరుళిచ్చెయ్‌దారిటే. 


(తే నుకరుమ్‌) - నుకరుకైయావదు - భుజిక్కైయాయ్‌, “తే నుకరు” 
మెన్టు అన భోగ్యతైయె అనుభవిక్కైయై చ్పొల్డుకిణదు. 

(ఆశై మికు శిన్షెయరాయ్‌)- ఎన్టదు - అన్హ భోగ్యతైయె అనుభవిక్కవేణు 
మెన్టు ఆశై మిక్కిరున్దుళ్ళ మనసై యుడైయవర్‌- ఎల్లె. ఇత్తాల్‌-ప్రాఫ్యరుచి 
యినుడైయ ప్రాచుర్యమ్‌ శొల్చుకిఅదు. ఇన రుచియితే ప్రాహ్యలాభనిబంధనమాన 
ఆర్తిక్కు కారణమ్‌. 


(తానే ప్కగ్రుత్తాల్‌ విశ్రీుమ్‌ కనిపోల్‌) - పక్వమానాల్‌ తానే విక్రయిన్లు 
నిణ్కుమ్‌ పశ్రీలిమ్‌పోల్‌. ఇదు ఆర్తప్రపత్తిక్కు దృష్టాంతమ్‌. ఆర్త ప్రపత్తిక్కు 
వేషమిరుక్కుమ్బడి ఎన్‌? ఎన్టు ఆకగ్యానై కేట్క, కనిప్పక్రంమ్‌ కామ్బ శ్రీ గ్రాజ్సోలే 
యిరుక్కుమెన్టు అరుళిచ్చెయ్‌దార్‌- ఎన్టదు ప్రసిద్ధమిటే. 

(పథ్‌గగీగు వ్యీరుమ్‌ విక్రయిక్కాడే) కీక్రర్‌ చ్పొన్న ప్రాప్యరుచియాలే 
ప్రాప్యాభాసజ్గళిలుమ్‌. ప్రాపకాభాసజ్లలిలుమ్‌ పథ్‌ గ్రశ్ర్‌గ్రు, ఆర్తియాల్‌ వన 
సారనశ్యత్తాలే ప్రపదనరూపేణ తిరువడికళిలే విక్రరిమ్‌ వికయిక్కాడెన్టు 
ఆర్షప్రపత్తియె చ్పొల్డుకిణదు. “యదా పరానన్వయిభిః దుశ్శక స్మృతిభిర్వినా, 
తేన తత్పురతః పాత స్పా ప్రపత్తి స్తదా భవేతొ ఎన్టు ఇన్స (ప్రపత్తినేషన్లాన్‌ 
సనత్కుమారసంహితైయిలే సంగ్రహేణ శొల్లప్పట్టదిటే. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 11 
(విశ్రముక్కాడేతాన్‌) ఎన్టదు “వియిక్కాడుదానే” ఎన్టపడి. 


= ౨ 
(ఇ 


“వీడె”న్దు సంసారనివృత్తి పూర్వకమాన భగవత్‌ ప్రాప్తియె చ్వ్పొల్దుకిణదు. 
“విశ్రీరముక్కాడుదానే మోక్షత్తె త్తరుకై” యావదు - ఆర్తప్రపత్తి యాకైయాలే 
అవిలంబేన ఫలవ్యాప్తియాకై. “ఆర్హానా మాశుఫలదా సకృదేన కృతా హ్యసా” 
ఎన్నక్కడవదిటే. అల్లదు స్వీకారమ్‌ తానే ఫలత్తె త్తరుమెన్నిల్‌, స్వీకార్యత్తినుడైయ 
నైరపేక్ష్యత్తుక్కుమ్‌, స్వీకర్తానినుడైయ పారతంత్ర్యత్తుక్కుమ్‌ విరుద్దమామిటే. 
స్వీకారమ్‌ తనక్కు ఒరుకాలుమ్‌ అధికారి విశేషణత్వమొ క్రలీయ, ఫలసాధనత్వత్తిల్‌ 
అన్వయమిలై- ఎన్నుమిడమ్‌ తో థ్‌గవిటే “న్యాస ఇతి బ్రహ్మా హి పరః” ఎన్టుమ్‌ 
శ్రుతి శొల్లివైత్సదు. ఆకైయాలే, విశ్రముక్కాడు దానే నీడరుళుమెన్లదు 
ర రీ ra గ్రా ఆఅ 
ఆర్తప్రపత్తియినుడైయ అవిలంబఫలవ్యాప్తియె చ్పొల్లి్రగ్రామిత్తనై. 


(అరుళుమ్‌ వీడు) -ఎన్టదు వీట్టైయరుళుమ్‌ -మోక్షతె తరుమ్‌- ఎన్టపడి. 


ఆంధ్రానువాదం 


మొదటిపాశురం :- అవతారిక : రహస్యత్రయం వేదాంతవాక్యాలకు 
అన్నిటికి తాత్సర్యరూపమైనదై, తత్త్వహిత పురుషార్థాల య థార్ధజ్ఞానాన్ని వ్యక్తం 
చేసేదై, సంసారి చేతనులను ఉజ్జీవింపజేయడంకోసం సర్వేశ్వరునిచే వ్యక్తం 
చేయబడినదై, ఉపదేశపరంపరవల్ల లభించినదై, యథార్థాన్ని తెలిసినవారిలో 
అ([గ్రగణ్యులైన మన పూర్వాచార్యులకు గొప్ప సంపదయై, నిత్యం అనుభవించ 
దగినదై కదా, ఉన్నది. 


అందులో - మొదటి రహస్యమై, మూడు పదాలను కల్గినదైన అష్టాక్షరీ 
మహామం(త్రంలో, మొదటి పదమైన ఓంకారం ద్యారా చెప్పబడే అర్థానికి- 
మధ్యమ పదమైన “నమః అనే పదం, చివరి పదమైన “నారాయణాయ” అనే 
పదం- అనే ఈ రెండు వివరణమై ఉన్నవి. వీటిని (ద్వ్యయమనే) మంత్రరత్నం- 
అని ప్రమాణాలలో ప్రసిద్దిని పొందిన తిరునామాన్ని కల మధ్యమరహస్యమైన 
ద్వయం వివరిస్తున్నది. ఆ ద్వయంలో ఉండే రెండు వాక్యాలకు వివరణమై, 
అందులోని మొదటి వాక్యం ద్వారా చెప్పబడే సిద్దోపాయమైన భగవానుని 
ఉపాయంగా వరిస్తున్నది- చరమక్టోకం. ద్వయంలోని మొదటి వాక్యం - 


12 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


అన్యోపాయాలను విడచిపెట్టడంతోపాటు, ఉండేది. దానిలో చెప్పబడిన తాను 
చేసే స్వీకారమనే స్వగత స్వీకారంలో ఉపాయభావనను విడచిపెట్టవలసి ఉన్నది 
కూడా. “శ్రీమతే నారాయణాయ నమః” అనే రెండవ వాక్యంలో చెప్పబడే, 
గొప్పదైన పురుషార్థమైన కైంకర్యం - భగవానుని పొందడానికి అవరోధంగా 
ఉండే అన్ని పాపాలు తొలగి పోవడమనే దానిని పురస్కరించుకొని ఉన్నది. 
(ద్వయంలోని) ఈరెండు వాక్యాల అర్థాన్ని మూడవ రహస్యమైన చరమశ్లోకార్థం 
పూర్వార్హ - ఉత్తరార్జాల ద్యారా తెల్పుతున్నది. అందువల్ల రెండవ రహస్యమైన 
ద్వయానికి మూడవ రహస్యమైన చరమశ్టోకం వివరణరూపమై ఉన్నది. ఈ 
కారణంవల్ల మధ్యమరహస్యమైన ద్వయమం(త్రమే మన పూర్వాచార్యులచే 
ముఖ్యమైనదిగా అనుసంధింపబడుతున్నది. ఆ ద్వయంలో “శ్రీమన్నారాయణ 
చరణౌ శరణం ప్రపద్యే” అనే మొదటి వాక్యంలో- భగవానుని జీవుడు 
ఉపాయంగా స్వీకరించడమనే ప్రపత్తి తెలుపబడుతున్నది. అది, ఆర్తప్రపత్తి - 
అని, దృపష్తప్రపత్తి -అని రెండు రీతులలో ఉన్నది. అందులో, ఆర్త ప్రపత్తి 
ముఖ్యమైనది. దృప్త ప్రపత్తి అముఖ్యమైనది. ఈ ఆర్తప్రపత్తిలక్షణాన్ని ఈ 
జ్ఞానసారమనే ప్రబంధంలోని మొదటి పాశురంలో అరుళాళప్పెరుమాళ్‌ 
ఎమెరుమానార్‌ తెల్పుతున్నారు. 


వ్యాఖ్య : (ఊన ఉడట్చిణై నీత్తు) “ఊన్‌” అనే పదం ద్వారా మాంసమనే 
అర్థం తెలుపబడుతున్నది. “ఊన” అనే పదం మాంసాన్ని కల్గినది- అనే అర్థాన్ని 
ఇస్తున్నది. అందువల్ల “ఊన” అనే పదం మాంసప్రచురమైన శరీరాన్ని లక్షిస్తున్నది. 
ఈ దేహంలోని దోషాన్ని పలికే ఆకర్వార్డు అందణు “ఊనక్కురమ్మె” (ముదల్‌ 
తిరు-91) (మాంసతో నిండిన శరీరం కల్గిన) అని, “ఊనేయాక్కై” (పెరియతిరు- 
6-2-3) అని, “ఊనుడై క్కురమ్రై” (పెరియ తిరు-1-6-9) (మాంసతో నిండిన 
శరీరం) అని అన్నారు. ఈ సూక్తులలో “ఊన్‌” అని అంటూ మాంసాన్నే 
నిర్దేశిస్తూ పలికారు కదా! ఇక్కడ మాంసాన్ని నిర్దేశించడం - ఈ దేహంలో 
ఉండే రక్తం, చీము, మలం, మూత్రం, నరాలు, ఎముకలు, మొదలైనవానిని 
కూడా లక్షిస్తుంది. ఈ విధంగా అన్నీ ఈ దేహంలోనే ఉన్నా, మాంసమే 
ఎక్కువగా ఉన్నందున “పుణారాక్కై” (పెరియ తిరు-1-9-6) (పుండ్లతో నిండిన 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 13 


శరీరం) అనికదా ఈ దేహం నిర్ద్లేశింపబడుతున్నది. “పుణ్ణై ముజైయ వరిన్దు” 
(తిరువాయ్‌-5-1-5) అనే రీతిలో మజగు పరచడంకోసం పుండును “కైస్సాణి” 
(మై పూతను) పూసి, (చర్మమనే మైపూతతో పూసి) దానిని అందంగా 
ఉండేటట్లుగా చేసినందువల్ల శరీరం లోపల ఉండే దోషం బయటకు తెలియదు 
కదా! ఒక మానవునకు లోపల శరీరం ఉండే రక్తం, చీము మొదలైనవి బయట 
పడితే, వాటిని పొడిచి తినడం కోసం వచ్చే కాకులను తరిమి, వాటినుండి 
తనను కాపాడుకోవడానికే అతనికి సమయం సరిపోతుంది కదా! 


(ఉడబ్చేటై)- ఈ విధంగా శరీరం లోపల ఉండేది అంతా దోషాన్ని 
కల్గినది అయినందున, ఆత్మయొక్క జ్ఞానాన్ని సంకోచింపజేసేది అయినందున, 
ఆ శరీరంలో అనుభవించవలసిన (ప్రారబ్దకర్మల ఫలమైనందున, ఈ కర్మలను 
అనుసరించి ఈ దేహంలో ఆత్మను నిలిపి ఉంచిన భగవానుడే స్వయంగా 
విడుదల కల్లిస్తే తప్ప, తన ప్రయత్నంవల్ల విడుదలను పొందడం (జీవునకు) 
సాధ్యం కాదు కనుక, జ్ఞానం కలవారికి ఈ పాంచభౌతిక దేహంలో నిలచి 
ఉండడం చెజలో ఉండడంవలె నిరంతర దుఖాన్ని కల్గిస్తున్నందున ఈ దేహాన్ని 
“శిటై” (చెజసాల) - అని అన్నారు. ఈదేహమనే చెణలో ఉండడానికే 
ఇష్టపడేవారు- ఈ దేహంలోని దోషాలను గమనించలేని అజ్ఞానులు కదా! 
“మాంసాస్పక్‌ పూయవిణ్మూత్ర స్నాయమజ్ఞాస్తి సంహతా, దేహే£_స్మిన్‌ ప్రీతిమాన్‌ 
మూఢో భవితా నరకోల_పి సః” (విష్ణు పురాణమ్‌-1-17-63) (మాంసం, రక్తం, 
మలం, మూత్రం, నరాలు, కొవ్వు, ఎముకలు - అనే వీని సమూహం అయిన 
ఈ శరీరంలో ఆనందాన్ని పొందే మూఢుడు నరకంలో కూడా ఆనందాన్ని 
పొందుతాడు) అని శ్రీ (ప్రహ్లాదాగ్రాన్‌ శ్రీ విష్ణుపురాణంలో పలికాడు కదా. తనను 
చెజలో ఉన్నవానినిగా, మహాసముద్రంలో చిక్కుకొన్నవానినిగా, గుడ్డివానినిగా, 
విషసర్సంచే కణువబడిన వానినిగా బద్దజీవుడు భావించాలని ప్రతిజ్ఞను చేసి, 
దానిని వివరించిన శ్రీపిళ్ళైలోకాచార్యులవారు “శితైయన్‌” అనే మొదటి పదాన్ని 
వివరించేటపుడు దేహాన్ని చెజసాలగా, దేహానికి సంబంధించిన భార్యాపుత్రాదు 
లను చెజసాలలో ఉండే కావలివారుగా, అహంకార మమకారాలను చేతి 
సంకెళ్ళుగాను, మంచి చెడ్డలను వివేకించి తెలిసికోలేనితనాన్ని సంకెళ్ళను బిగించే 


14 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


మేకుగా, భార్యాది బంధువుల పట్ల ఉండే పాశాలను బంధించే దారాలుగా, 
ఇంద్రియాలను చెజసాలలోని కావలివారు గాను, విషయాలను విశ్లేషింపజేసేవి 
గాను, మనస్సును కావలివారు పెట్టే దండనగాను, తనను చెజలో ఉన్నవానిని 
గాను, భగవానుని - చెజసాల నుండి తనను విడిపించేవానిని గాను 
అనుసంధించాలి - అని అన్నారుకదా! 

(నీన్దు)- ఈవిధంగా ఉండే దేహమనే చెజను విడచి- అని అర్థం. “నీత్తల్‌'- 
విడుదల. రాజకుమారుడు మురికిపట్టిన చెజలో కొంతకాలం ఉంటే, అతడు 
దానినుండి బయటకు వచ్చి రాజ్యపాలనను చేయడంకంటే, చెజలో నుండి 
అతడు బయటకు రావడమే గొప్ప ప్రయోజనంగా ఉండేటట్టే ప్రియమైన 
భగవానుని పొందడంకంటే, దేహమనే ఈ చెరసాలలో నుండి జీవుడు 
బయటపడడమే గొప్ప ప్రయోజనంగా చెప్పే రీతిలో ఈ దేహంలోని నైచ్యం 
ఉన్నది కదా! 


(ఒణ్‌ కమలైక్కేళ్వన్‌) - “పద్మే స్థితామ్‌” (శ్రీసూక్తమ్‌-4) (తామరపూవులో 
నివసించే శ్రీదేవి) అనే రీతిలో గొప్ప కాంతిని కల తామరపూవును 
నివాసస్థానంగా పొందిన లక్ష్మీదేవికి వల్లభుడై ఉండేవాడు - అని అర్థం. ఈ 
పదం ద్వారా పరమపదాన్ని చేరి అనుభవించి, కైంకర్యం చేయడం మొదలైనవి 
ఒక మిథునాన్ని (లక్ష్మీనారాయణులనే మిథునాన్ని) ఉద్దేశించే- అని, పొందదగిన 
విషయం. లక్ష్మీసహితుడైన నారాయణుడే- అని తెలుపబడుతున్నది. ఈ 
విషయాన్ని ద్వయంలోని రెండవ వాక్యంలో గల “శ్రీమతే” అనే మొదటి 
పదంలోని అర్థంగా (గ్రహించవచ్చు. 


(అడిత్తేన్‌)- “అడిత్తేన్‌” అని లక్ష్మీనాథుని శ్రీచరణాలలోని మాధుర్యం 
తెలుపబడుతున్నది. “తదస్య ప్రియ మభిపాథో అశ్యామ్‌ నరో యత్ర దేవయవో 
మదంతి, ఉరుక్రమస్య స హి బంధురిత్తా విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సవ 
(విష్ణుసూక్తమ్‌-5) (ముందు మంత్రంలో చెప్పిన క్రమంలో - విష్ణువుయొక్క 
గొప్పదైన పాదంలో మధు(ప్రవాహం ఉన్నది. ఆ మధుప్రవాహంలో దేవతలు 
కాగోరిన మానవులు ఆనందిస్తున్నారు. ఈ త్రివిక్రముని భోగ్యమైన ఆ 
శ్రీచరణాలలోని మధుప్రవాహాన్ని పానం చేస్తాను. ఆ పురుషోత్తముడే కదా 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 15 


మనకు సర్వవిధబంధువు) అని, “తేనే మలరుమ్‌ తిరుస్ప్సాదమ్‌” (మధువును 
స్రవించే శ్రీపాదం) (తిరువాయ్‌మొగీ-1-5-5) అని చెప్పబడుతున్నది కదా! 
ప్రకృతంలో, శ్రీచరణాల భోగ్యతను గూర్చి పల్కడం తిరుమేనియొక్క 
భోగ్యతను కూడా సూచిస్తుంది. శ్రీచరణాలు తిరుమేనిలోని ఒక భాగమేకదా! 
“నిన్‌ మాట్టాయ మలర్‌ పురైయుమ్‌ తిరువురునమ్‌” (తిరువాయ్‌-3-1-4) అనే 
తిరువాయ్‌మొ గీ ప్రయోగాన్ని వ్యాఖ్యానించేటపుడు, నమ్బిళ్లై ఈడులో- “మట్టే” 
మాటు - ఎన్ను నీట్టి క్కిడక్కిఅదాయ్‌ “మధ్వ ఉత్సః” ఎన్లిణపడియే 
మధుస్యందియాకైయాలే నిరతిశయభోగ్యమానతిరుమేని ఎన్నుదలో (“మట్టి” 
అనే పదం “మాట్టు” అనే రూపాన్ని పొందింది. భగవానుని శ్రీచరణాలు “మధ్వ 
ఉత్సవో అనేటట్టు మధువును (స్రవించేవి కనుక, “'మాట్టు' అనే పదానికి 
నిరతిశయభోగ్యతను కల నీ తిరుమేని - అని అర్థం.) అని అన్నారు కదా! 


(తే నుకరుమ్‌)- 'నుకరుకై” అంటే - అనుభవించడం - అని అర్థం. 
అందువల్ల “తేనుకరుమ్‌” అనే ప్రయోగం ఆ తిరుమేని భోగ్యతను 
అనుభవించడాన్ని తెల్పుతుంది. 


(ఆశె మికు శినైయరాయ్‌) - ఆ తిరుమేనిని అనుభవించాలనే ఆశ 
మెండుగా కల్గిన మనస్సును కలవారు- అని అర్ధం. ఈ పదసందర్భం ద్వారా 
Nn థి 
ప్రాప్యమైన కైంకర్యంలో ఆశ మెండుగా కల్లి ఉండాలి- అని చెప్పబడుతున్నది. 
ఈ అభినివేశమేకదా, ప్రాప్యమనే కైంకర్యాన్ని పొందడానికి కారణమైన ఆర్తిని 
తెల్పుతుంది. 


(తానే పశ్రీలుత్తాల్‌ విక్రమ్‌ కనిపోల్‌)- కాయ పక్వదశను పొందితే 
(పండితే)- తానుగానే స్వయంగా (క్రిందికి రాలే పండువలె- అని అర్థం. ఇది 
ఆర్తప్రపత్తికి ఉపలక్షణం. “ఆర్షప్రపత్తికి లక్షణం ఏది?” అని కూరేశులు 
ప్రశ్నించగా, “పండు దాని తొడిమనుండి రాలిపడడంవలె ఆర్తప్రపత్తి ఉంటుంది” 
అని అన్నారు- అనే విషయం ప్రసిద్ధం కదా! 

(పథీఇగీు వీశ్రరుమ్‌ వికగుక్కాడే) - పూర్వం తెల్పిన ప్రాప్యంలోని 
అభినివేశంవల్ల, (ప్రాప్యం కాని శబ్దాదివిషయాలు మొదలైనవాటిలో, ప్రాపకం 


16 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


కాని కర్మయోగం మొదలైనవానిలో సంగాన్ని వీడి- ఆర్తితో (గొప్ప 
అభినివేశంతో) కల్గిన పారవశ్యంతో శ్రీచరణాలలో శరణాగతిని చేసి పడడమే- 
అని ఆర్తప్రపత్తి తెలుపబడుతున్నది. “యధా పరానన్వయిభి ర్జుళ్ళక 
సృృతిభిర్వినా, తేన తత్పురతః పాతః సా ప్రపత్తి స్తథా౭_ భవేత్‌” (సనత్కుమార 
సంహిత) (ఎపుడు పరమాత్మతో సంబంధంలేని, అసహ్యాలైన అనన్య 
ప్రాపకప్రాప్యాల స్మృతియే లేకుండా, మిక్కిలి ఆర్తితో ఆ పరమాత్మసమక్షంలో 
పడతాడో, అపుడది ఆర్తప్రపత్తి అని చెప్పబడుతున్నది) అని ఆ ప్రపత్తి యొక్క 
లక్షణం సనత్కుమార సంహితలో చెప్పబడింది కదా! 

(నిశ్రముక్కాడేతాన్‌) - అనే (ప్రయోగాన్ని “విశ్రీముక్కాడు తానే” అని 
గ్రహించాలి. “అరుళుమ్‌ వీడు” అంటే- “వీట్టై అరుళుమ్‌” (పరమపదాన్ని 
అనుగ్రహిస్తుంది) అని అర్థం. “వీడు” అనేది సంసార బంధాన్ని తొలగించుకొని 
భగవానుని పొందడాన్ని తెల్పుతుంది. “విక్రయిక్కాడుతానే మోక్షత్తె త్తరుమ్‌” 


05 ౨ 
అ 


అంటే - ఆర్తప్రపత్తి కనుక ఆలస్యం లేకుండా మోక్షం లభిస్తుంది- అని భావం. 
“అఆర్హానా మాశుఫలదా సకృదేనకృతా హ్యసా, దృస్తానా మపి జంతూనాం 
దేహాంతరనివారిణీ” (పాంచరాత్రమ్‌)- (ఒకసారి చేయబడిన ఈ ప్రపత్తి ఆర్తితో 
చేసేవారికి వెంటనే ఫలాన్ని ఇస్తుంది. దృప్తప్రపన్నులకు కూడా ఆ దేహం 
అవసానంలో వేజొక దేహం కలుగని రీతిలో నివారిస్తుంది) అని చెప్పబడింది 
కదా! ఈవిధంగా (గ్రహించకుండా, జీవుడు భగవంతుని ఆశ్రయించడమనే 
స్వీకారం మోక్షాన్ని కల్గిస్తుంది- అని అంటే, ఆశ్రయింపబడే భగవంతుడు 
ఫలాన్ని ఇచ్చేటపుడు దేనినీ ఎదురు చూడడు- అనే శా!స్తార్జానికి, ఆశ్రయించే 
జీవుడు భగవానునకు శేషభూతుడు- అనే దానికి విరుద్దమవుతుంది. ఆశ్రయించే 
ఆశ్రయణం జీవుడనే అధికారికి విశేషణమవుతుంది తప్ప ఫలానికి సాధనమై 
ఉండే స్థితి ఎప్పటికీ లేదు- అనే విషయాన్ని తెలుపడంకోసమే “న్యాస ఇతి 
బ్రహ్మ బ్రహ్మ హి పరః” (తైత్తిరీయ-నారా-49) (న్యాసం ఉపాయమని అనడం 
పరమాత్మ ఉపాయమని తెలుపడమే కాగలదు. పరమాత్మయే కదా గొప్ప 
ఉపాయం.) అని, “న్యాస ఇత్యాహుర్మనీషిణో బ్రహ్మాణమ్‌” (తైత్తిరీయ- నారా- 
50) (జ్ఞానులు పరమాత్మయే న్యాసమని పల్కుతున్నారు) అనే వేదవాక్యాలు 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 17 


ఘోషిస్తున్నాయి. అందువల్ల జీవుని ఆర్త ప్రపత్తి (ఆర్తశరణాగతి)యే మోక్షాన్ని 
ఇస్తుంది- అనేది ఆర్త ప్రపత్తి ఆలస్యం లేకుండా మోక్షాన్ని పొందిస్తుంది- అని 
చెప్పినట్టవుతుందని (గ్రహించాలి. 


2. నరకుమ్‌ శువర్‌క్కమ్‌ నాణ్‌మలరాళ్‌కోనై, 
పిరియుమ్‌ పిరియామైయుమాయ్‌, - తురిశథ్‌[గు 
చ్చాతగమోల్‌ నాదన్‌తనదరుళే పార్‌త్తిరుత్తల్‌, 
కోదిలడియార్‌ కుణమ్‌ 


నాణ్‌ మలరాళ్‌ కేళ్ళన్‌ = తామరపూవును నివాసంగా కల లక్ష్మీదేవియొక్క నాథుని, 
పిరివు = విశ్లేషించడం, నరకుమ్‌ = నరకంవలె దుఃఖ(ప్రదమై, పిరియామై= ఆ 
స్వామిని విశ్లేషించకుండా ఉండడం, శువర్‌క్కము మాయ్‌ = స్వర్గంవలె ఆనంద 
దాయకమై, తురిశు అ/ి[గు = దోష రహితమై, శాతకమ్‌ పోల్‌ = చాతకపక్షి 
మేఘం వర్షబంధువులను విడవకపోతే ప్రాణాన్ని విడిచేటట్టుగా, నాదన్‌ తనదు= 
భగవానుని, అరుళ్‌ = కరుణను, పార్‌త్తిరుత్తల్‌ = ఎదురు చూస్తూ ఉండడం, 
కోదు ఇల్‌ అడియార్‌= దోషం లేని శేషభూతుల (దాసుల), కుణమ్‌ = స్వభావం. 

శ్రియఃపతిని విశ్లేషించడం నరకంగా, ఆ స్వామిని సంశ్లేషించి ఉండడం 
స్వర్గంగా కల్లి, ఇటువంటి (ప్రేమను ఉపాయంగా గ్రహించడమనే దోషం లేకుండా 
దానిని స్వయం ప్రయోజనంగా కల్లి ఉండి, చాతకపక్షి మేఘాన్ని ఎదురుచూచేటట్లే, 
భగవానుని కరుణను మాత్రమే నిరీక్షించడం - ఏ దోషం లేని శేషభూతుల స్వభావం. 


ఇరణ్ఞామ్‌ పాట్టు :- అవతారికై - “ఆశైమికు శిన్షైయరాయ్‌” ఎన విడత్తిల్‌ 
శొన్న ప్రాప్యరుచిదాన్‌ పరభక్యాదిరూపమాయిటే యిరుప్పదు. అన్హ పరభక్తి 
సిజన్షవర్‌కళ్‌ ఇరుక్కువ్చుడియై అరుళిచ్చెయ్‌కిజార్‌- ఇప్పాట్టిల్‌. 

వ్యాఖ్యానమ్‌ ;= (నరకుమ్‌ శువర్‌క్కముమ్‌) స్వర్గనరకశబ్దజ్లల్‌ నామ్‌ 
పుణ్యపాప ఫలానుభవభూమికళుక్కు వాచకజ్గళాక ప్రసిద్దజ్ఞభాయిరుక్కచ్చెయ్‌దే, 
సుఖదుఃఖజ్జళుక్కు వాచకమాయిరుక్కుమిటే. ఆకైయిటే “తున మిన్సముమ్‌” 
ఎన్లిణ పాట్టుకళుక్కు వ్యాఖ్యానమ్‌ శెయ్‌కిణ పూర్వాచార్యర్‌కళ్‌ “ఇన్సమిల్‌ 
వెన్నరకాకి యినియ నల్‌వాన్‌ శువర్‌క్కజ్లళునాయ్‌” ఎన్ట విడత్తుక్కు 


18 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


“ఉలకజ్జళుమాయ్‌” ఎన్లిణ ఇడమ్‌ ఆరనభూమియై చ్వాల్లి[గ్‌గాకిల్‌ ఇవై 
భోగభూమికళ్‌ ఆకినన. అన్టిక్కే, అజ్లు భోగభూమియై చ్వొల్లిగ్‌[గాకిల్‌, ఇజ్లు 
సుఖదుఃఖజ్లలే యాకిఅదు- ఎను అరుళిచ్చెయ్‌దదు. 


(నాణ్‌మలరాళ్‌ కోనైప్పిరివుమ్‌ పిరియామైయుమాయ్‌) - నాణ్‌ మలరాళ్‌ 
కోనైస్సిరివు నరకుమ్‌, పిరియామై స్వర్గముమాయ్‌- ఎను అన్వయమ్‌. అదావదు- 
శెన్వితామరైపూ్వూవై వాసస్థానమాక ఉడైెయ పెరియసిరాట్టియారు క్కు 
వల్లభనానవనై విశ్లేషిత్తిరుక్కై - దుఃఖముమ్‌, సంత్రేషిత్తిరుక్కై- స్వర్గమ్‌- ఎన్లె. 
పరభక్తియానదు- తత్సంశ్లేషనిశ్లేషైక సుఖదుఃఖత్వమిటే. పెరుమాళ్‌ కాట్టుక్కు 
ఎశ్రిరిన్సరుళుకిణపోదు, పిరాట్టి “నానుమ్‌ కూడప్పోవేన్‌” ఎన్న, పురవాసత్తుక్కుమ్‌, 
వనవాసత్తుక్కుముణ్డాన విశేషత్తై దర్శిప్పిత్తు “ఆనపిన్సు, కాట్టిలే పోమదు దుః 
ఖమ్‌, పడైనీట్టిల్‌ ఇరుక్కువుదు సుఖ”మెన్టు సెరునూళ్‌ అరుళిచ్చెయ్య, పిరాట్టి 
“అజ్ఞనల్ల, సుఖదుఃఖజ్లల్‌ వ్యక్తితోణుమ్‌ వ్యవస్థితమాయ్‌ క్కాణుమిరుప్పదు. 
“య స్వయా సహ స స్వర్లో నిరయో య స్వయా వినా” ఎను - యాదొన్టు ఉమ్మోడు 
పారున్దుమదు సుఖమాకిఅదు; ఉమ ఒక్రరీయ ప్పడైవీట్టిలే ఇరుక్కు మిరుప్ప 
దుఃఖమాకిజణదు. 

(ఇతి జానన్‌) - తన్హాముక్కు ఇల్లాదవై సిర్‌ పక్కలిలే కశ్ర్‌శ్రజీయ 
వేణుమ్‌ కాణుమ్‌. (పరాం ప్రీతిమ్‌) - ఉమ్మైప్పోలే నిణుత్తల్ల కాణుమ్‌ ఎన్నుడైయ 
ప్రీతి యిరుప్పదు ఎన్న, “గచ్చ రామ! మయా సహ”, “అగ్రత స్తే గమిష్యామి” 
ఎన్టు నామ్‌ పుణప్పట్టపడియే, ఎన్నై మున్నే పోకవిట్టు, పిన్నే నరస్సారుమ్‌ - 
ఎన్టాళిటే. ఏకాయనై యాకైయాలే “త్వయా సహ” త్వయా నినా” ఎన్ఫాలిటే. 
అల్లాదార్‌ ఎల్లారుమ్‌ మిథునాయనరాకైయాలే, నాణ్‌మలరాళ్‌ కోనైప్పిరివుమ్‌, 
పిరియామైయునూమ్‌ - ఎన్టరుళిచ్చెయ్‌కిజార్‌, ఇవర్‌. “న చ సీతా త్వయా 
హీనా న చాహ మసి రాఘవ!” ఎన్టు పిరాట్టియోడు సమభాక్కాక ఇశైయ 
పెరుమాళ్‌ తమ్మై అరుళిచ్చెయ్‌దదు- విశ్లేషాసహత్తె ఇరణ్టు తలైక్కుమ్‌ ఒక్కుమ్‌ 
- ఎన్టు తోగ్ర్‌్రువైక్కాక. అల్లదు, అనలైప్సోలే ఏకాయనరాయ్‌ చ్పొన్నవరన్దే. 
“భవాం స్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే, అహం సర్వం కరిష్యామి 
జాగ్రత స్ప్వపత శృ తే” ఎన్టిరుక్కుమవరిటే. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 19 


(తురిశథ్‌[గు) - అన్యపరతై యాకిఆ దోషము థ్‌[గు. అదావదు- ఇప్పడి 
యిరున్దుళ్ళ ప్రమముణ్ఞానాల్‌, అత్తై ప్రాప్తిసాధనమాక క్కొళ్ళుమ్‌ ఉపాసకరై 
ప్పోలన్దిక్కే, భోజనత్తుక్కు క్షుత్తుస్ఫోలే, అత్తె ప్రాప్తిరుచియాక్కి, ఇదిన్‌ పక్కల్‌ 
ఉపాయత్వ ప్రతిపత్తి పణ్గుకైయాకిజి దోషము థ్‌ గీరుక్కై. 

(చాతకమ్‌పోల్‌ నాదననతరుళే పార్‌త్తిరుత్తల్‌) - అదావదు- వర్తెధారై 
యల్లదు ధరియాత చాతకమ్‌ తృష్టార్తమాయ్‌, నాక్కొట్టుమళవిలుమ్‌, భూగతమాన 
జలత్తై ప్పురిన్దు పారాతే, వర్షత్రైయే పార్‌త్తిరుక్కుమాపోలే, ప్రాష్తావుమ్‌, 
ప్రాపకనుమ్‌, ప్రాప్తిక్కు ఉకప్పానుమ్‌ అవనేయామ్సుడి, ఇవ్వ్యాత్మావుక్కు నకుత్త 
స్వామియాయిరుక్కుమ్‌ అవనుడైయ పరమకృపైయే ట్రాప్తిసాధనమెన్లు 
నిష్కర్శిత్తు “తుణియేనిని నిన్నరుళల్లదు”, “నిన్హరుళే పురిస్టిరున్దేన్‌ ఎన్జు 
అవనుడైయ అరులైయే పార్‌త్తిరుక్కై- ఎన్సపడి. “ప్రపన్న శ్చాతకో యద్వత్‌ 
ప్రపత్తవ్యః కపోతవత్‌, రక్ష్యరక్షకయో రేతల్లక్ష్య లక్షణమేతయోః” ఎన్నక్కడవదిటే. 

(కోదిలడియార్‌కుణమ్‌)- అదావదు- అడియారెన్టు పేరిట్టు, ప్రాస్యాంత 
రజ్ఞళిలే యాదల్‌, ప్రాపకాంతరజ్ఞళిలే యాదల్‌ సంగమ్‌ పణ్ణియిరుక్కుమ్‌ 
కుథ్‌౧మినిక్కే, సంశ్రేషత్వానురూపనూక సాధ్యసాధనజ్ఞల్‌ ఇరణ్లుమ్‌ అవనే 
ఎన్టిరుక్కుమవర్‌కళుడైయ స్వభావ మెన్టపడి. ఆకైయాల్‌, ఇప్పాట్టిల్‌, పూర్వార్హత్తాలే 
సాధ్యమవనెన్టు మిడముమ్‌ తో్‌గ్రు చ్వొల్లి, ఇప్పడి యిరుక్కై కోదిలడియార్‌ 
కుణమ్‌ - ఎన్జు అరుళిచ్చెయ్‌దారాయ్‌ (గ్లు. 


అవ : మొదటి పాశురంలో “ఆశై మికు శిన్షైయరాయ్‌” అని చెప్పబడిన 
ప్రాప్యంలోని అభినివేశం అనేది పరభక్తి- పరజ్ఞాన- పరమభక్తులనే మూడు 
విధాలుగా ఉంటుంది. ఆ పరభక్తి కల్గినవారు ఏవిధంగా ఉంటారు? అనే 
విషయాన్ని ఈ పాశురంలో తెల్పుతున్నారు. 

వ్యాఖ్య : (నరకమ్‌ శువర్‌క్కమాకుమ్‌) - స్వర్గం, నరకం- అనే పదాలు 
వరుసగా- పుణ్యాన్ని, పాపాన్ని అనుభవించే చోట్లను తెల్పుతున్నవనే ప్రసిద్ది 
ఉన్నా, ఆ పదాలే సుఖదుఃఖాలను తెల్పుతున్నవనికూడా [గ్రహించడం ఉన్నదికదా! 
అందువల్లనే కదా “తున్బముమ్‌ ఇన్బము మాకియ శెయ్‌నినైయాయ్‌ 
ఉలకజ్జళుమాయ్‌, ఇన్బమిల్‌ వెన్నరకాకి ఇనియ నల్‌ వాన్‌ శువర్‌క్కజ్ఞళుమాయ్‌” 


20 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(తిరువాయ్‌-3-10-7) అనే పాశురానికి వ్యాఖ్యానం చేసే పూర్వాచార్యులు 
“ఇన్సమిల్‌ వెన్నరకాకి ఇనియ నల్‌ వాన్‌ శువర్‌క్కజ్ఞళుమాయ్‌” అనేచోట 
వ్యాఖ్యానాన్ని చేసేటపుడు “ఉలకజ్లళునవూయ్‌ -ఎన్లిజ ఇడమ్‌ పుణ్యపాపజ్లలై 
చ్చెయ్యుమ్‌ ఇడత్రై చ్చొల్లి్‌గూకిల్‌, స్వర్గనరజ్లల్‌ అన పుణ్ణియ పాపబ్గిళిన్‌ 
ఫలనై అనుభవిక్కుమ్‌ ఇడత్తై చ్చాల్లి[గ్‌[0). అప్పడి యల్లామల్‌, “ఉకలబ్లళు 
మాయ్‌” ఎన్సదు అనుభవిక్కుమ్‌ స్వర్గనరకజ్లలై చ్పొల్లి[్రగ్రూకిల్‌, “ఇన్సమిల్‌ 
వెన్నరకాకి ఇనియ నల్‌వాన్‌ శువర్‌క్కజ్ఞళుమాయ్‌” ఎన్లిణ తొడర్‌ ఇన్బ 
తున్బజ్ఞలైయే శొల్దుకిణదు” (“'ఉలజ్ఞళుమాయ్‌” - అనే పదం పుణ్యపాపాలను 
చేసే చోట్లను తెల్పుతున్నది అయితే, స్వర్గనరకాలు ఆ పుణ్యపాపాల ఫలాన్ని 
అనుభవించే చోట్లను తెల్పుతాయి. ఆ రీతిలో కాకుండా, “ఉలకజ్లళు మాయ్‌” 
అనే పదం అనుభవించే స్వర్గనరకాలను తెల్సితే, “ఇన్సమిల్‌ వెన్నరకాకి ఇనియ 
నల్‌వాన్‌ శువర్‌క్కజ్ఞళుమాయ్‌” అనే పదసందర్భం సుఖదుఃఖాలనే తెల్పుతుంది.) 
అని పలికారు. 


(నాణ్‌ మలరాళ్‌కోనై ప్పిరివుమ్‌ పిరియామైయుమాయ్‌) - పద్మనివాసిని 
అయిన లక్ష్మీదేవీవల్లభుని విశ్లేషించడం నరకమై; విశ్లేషించకుండా ఉండడం 
స్వర్గమై- అని అన్వయించి అర్థం (గ్రహించాలి. అంటే - అపుడే విరిసిన 
తామరపూవును నివాసంగా చేసికొన్న లక్ష్మీదేవికి వల్లభుడై ఉండేవానిని 
విశ్లేషించడమే దుఃఖం, అతనితో చేరి ఉండడమే సుఖం అవుతుంది- అని 
అర్థం. “పరభక్తి” అంటే- భగవానునితో కూడి ఉండడమే సుఖంగాను, విశ్లేషించి 
ఉండడమే దుఃఖంగాను కల్గి ఉండడమే కదా! శ్రీరాముడు అరణ్యానికి 
వెళ్ళేటపుడు సీతాదేవి “నేను కూడా నీతో వస్తాను” అని అన్నది. అయోధ్యా 
నగరంలో నివసించడానికి, అరణ్యంలో నివసించడానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని 
గూర్చి వివరించి, ఆ కారణంవల్ల “అరణ్యానికి పోవడం దుఃఖం” అని, 
“అయోధ్యానగరంలో ఉండడం సుఖం” అని శ్రీరాముడు అన్నాడు. సీతాదేవి 
“ఆ విధంగాకాదు, సుఖదుఃఖాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రీతిలో 
ఉంటాయి. “య స్వయా స హస స్వర్గ్లో నరకో యస్వయా వినా, ఇతి జానన్‌ 
పరాం ప్రీతిం గచ్చ రామ! మయా సహ” (రామా- అయో-30-18) (శ్రీరామా! 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 21 


నీతో కూడి ఉండడమే నాకు స్వర్గం. నిన్ను వ్లోషంచడం నరకం- అనే విషయాన్ని 
తెలిసికొన్నవాడవై, నాతోపాటు గొప్ప ఆనందాన్ని పొందు) అని అంటూ. “నీతో 
కలసి ఉండడమే నాకు సుఖం. నిన్ను విశ్లేషించి అయోధ్యానగరంలో ఉండడం 
నాకు దుఃఖం” అని అన్నది. 


(ఇతి జానన్‌)- తమ తమ అనుభవంద్యారా తెలియని విషయాలను 
వానిని తెలిసినవారిద్వారా గ్రహించి తెలిసికోవాలి. 


(పరాం ప్రీతిమ్‌) - నీకు నాపట్ల ఉండే ప్రేమవలె నాకు నీ పట్ల ఉండే 
(ప్రేమ పరిమితిని కల్గినది కాదు - అని (సీతాదేవి) అన్నది. “నాకంటే నీకు 
(ప్రేమ అధికంగా ఉన్నది - అని అంటే మాత్రం దానికి నేను ఏం చేయను?” 
అని శ్రీరాముని అభిప్రాయంగా తలచి, (గచ్చ రామ మయా సహ)- “ధను 
రాదాయ సశరం ఖనితపిటకాధరః, అ(గతస్తే గమిష్యామి సంథాన 
మనుదర్భయన్‌” (రామా-అయో-31-25) (విల్లంబులను ధరించి, గడ్డపారను, 
పూలబుట్టను మోసికొని, దారిని చూపిస్తూ నీకు ముందు వెడతాను) అని 
లక్ష్మణుడు పల్కినట్టే, “న్సీవు వెళ్ళేటపుడు నన్ను నీకు ముందు పంపించి, నీవు 
నా వెనుక రా” అని సీతాదేవి పల్కినది కదా! భగవానుని ఒక్కని మాత్రమే 
తనకు శేషిగా కల్గినది కనుక, “నీతో కూడా నేను వస్తాను. నిన్ను విడచి 
ఉండలేను” అని అన్నదికదా! మనవంటి సామాన్య జీవులం భగవానుడు, 
లక్ష్మీదేవి- అనే ఒక మిథునాన్ని శేషిగా కల్గినవారం కనుక, “నాణ్‌ మలరాళ్‌ 
కోనై ప్పిరివుమ్‌ సిరియమైయుమాయ్‌” అని అరుళాళప్పెరుమాళ్‌ ఎమ్సెరు 
మానార్‌ అను[గ్రహించారు. 

“న చ సీతా త్వయా హీనా న చాహ మపి రాఘవ!, ముహూర్తమపి 
జీవానో జలాన్మత్సాదినో ద్దృతౌ” (రామా-అయో- 53-34) (రాఘవా! నిన్ను 
విడచిన సీత బ్రతుకలేదు. నిన్ను విడచిన నేను కూడా జీవించలేను. ఒకవేళ 
జీవిస్తే నీటినుండి బయటకు తీసివేసిన చేపలవలె ఒక ముహూర్తకాలం మాత్రమే 
జీవించగలం) అని శ్రీరాముని విడిచి ఉండే విషయంలో సీతాదేవిని 
పోలినవాడను, నేను - అని లక్ష్మణుడు తనను ఉద్దేశించి పల్కడం విశ్లేషాన్ని 
సహించలేకపోవడం ఇద్దణీకి సమానం” - అని వ్యక్తం చేయడం కోసమే తప్ప, 


22 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ఆమెవలె శ్రీరాముని మాత్రం శేషిగా కల్గినవాడను నేను- అనే భావంతో 
చెప్పలేదు కదా! “భవాంస్తు సహ వైదేహ్యా గిరిసానుషు రంస్యతే, అహం సర్వం 
కరిష్యామి జాగ్రతః స్వపతశ్చ తే” (రామా- అయో- 31-25) (నీవు వైదేహితో 
పాటు కొండచరియలలో విహరిస్తావు. అపుడు నేను, నీవు మేల్కొని ఉన్నపుడు, 
నిద్రించేటపుడు నీకు అన్నివిధాలైన కైంకర్యాలను చేస్తాను) అని ఇద్దరు 
(సీతారాములు) కలసి ఉండే సన్నివేశంలో కైంకర్యం చేస్తానని లక్ష్మణుడు 
స్వయంగా అన్నాడు కదా! 


(తురిశఖ్‌[Dు)- అన్యవిషయాలలో అభినివేశాన్ని (ఆసక్తిని) పొందడమనే 
దోషం లేకుండా- అని అర్థం. అది ఏమంటే- ఇటువంటి పరభక్తిని కల్లి ఉన్నా, 
దానిని భగవానుని పొందడానికి సాధనంగా [గ్రహించే ఉపాసకునివలె కాకుండా, 
భోజనాన్ని భుజించడానికి ఆకలి ఆవశ్యకమైనట్టు, ఆ పరభక్తిని భగవంతుని 
పొందడానికి అభిలాషగా (ఆసక్తిగా) చేసికొని- అని భావం. ఈ పరభక్తిలో 
ఉపాయత్వబుద్దిని కల్గి ఉండడమనే దోషాన్ని లేకుండా ఉండడమే దీని సారం. 


(శాతకమ్‌పోల్‌ నాదన్‌ తన తరుళే పార్‌త్తిరుత్తల్‌) - దీని భావం. ఏమంటే- 
వర్షం కురిసేటపుడు, ఆ నీటిని తాగకపోతే ప్రాణం నిలుపుకోలేని చాతకపక్షి, 
తనకు మిక్కిలి దాహం కల్లి, నాలుక పిడచకట్టినా, భూమిలో ఉండే నీటిని 
ఏమాత్రం కంటితో చూడకుండా, మేఘం కురిసే నీటికోసమే ఎదురు 
చూచేటట్లుగా, జీవాత్మను పొందేవాడు, పొందడానికి ఉపాయంగా ఉండేవాడు, 
పొందిన తరువాత ఆనందించేవాడు ఆ భోగవంతుడే అయినట్టు, 
జీవాత్మయొక్క స్వరూపానికి తగిన స్వామి అయిన భగవంతుని కరుణనే 
అతనిని పొందడానికి సాధనమని నిశ్చయించుకొని, “తుణియేనిని 
నిన్నరుళల్లదు ఎనక్కు” (పెరియతిరు-11-8-8) (నీ కరుణ తప్ప ఇంకొకటిని 
నాకు రక్షకుడుగా విశ్వసించను) అని, “నిన్నరుళే పురిన్టిరున్దేన్‌ ఇని ఎన్‌ 
తిరుక్కుటిప్పే” (పెరియాగగ్యార్‌ తిరు-5-4-1) (నీ కరుణనే నేను కోరాను. 
ఇక నీ అభిప్రాయం ఏమి!) అని చెప్పబడిన రీతిలో భగవంతుని కరుణనే 
ఎదురు చూడడం అనేది ఈ ప్రయోగతాత్పర్యం. “ప్రపన్న శ్చాతకో యద్వత్‌ 
ప్రపత్తవ్యః కపోతవత్‌, రక్ష్యరక్షకయోరేత ల్లక్ష్యం లక్షణ మేతయోః” (పాంచ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 23 


రాత్రమ్‌) (చాతకపక్షి మేఘజలాన్ని ఎదురు చూచే రీతిలో, (ప్రపత్తిని చేసేవాడు, 
సర్వేశ్వరుని కృపనే ఎదురుచూస్తాడు. శరణాగతి చేయబడేవాడు, 
కపోతోపాఖ్యానంలోని పావురంవలె, ప్రపన్నుని తన ప్రాణాలను విడచి అయినా 
రక్షిస్తాడు. రక్షింపబడే ప్రపన్నునకు, రక్షించే శరణ్యునకు ఇదే లక్షణం. చాతకపక్షి 
పావురం- అనే ఇవే ఉదాహరణాలు) అని చెప్పబడ్డాయి. 


(కోదిలడియార్‌ కుణమ్‌)- దీని భావం ఏమంటే- భగవద్దాసులనే పేరును 
పెట్టుకొని అన్యప్రాప్యప్రాపకాలలోగాని, అన్యోపాయాలలోగాని ఆసక్తిని, 
సంగాన్ని కల్గి ఉండే దోషం లేకుండా, తాను భగవంతునకు శేషమై ఉండడానికి 
తగినట్టుగా “ఉపాయం, ఉపేయం ఆ సర్వేశ్వరుడే” అని తలచి ఉండేవారి 
స్వభావం - అని (భావం). అందువల్ల ఈ పాశురంలోని పూర్వార్హంలో- 
“పొందదగిన ప్రాప్యం అతడే” అని, ఉత్తరార్హంలో- (ప్రాప్యాన్ని పొందించే 
మార్గమైన ఉపాయం కూడా అతడే” అనేది స్ఫురించేటట్టు చెప్పడంకోసమే 
“ఈవిధంగా ఉండడం దోషం లేని శేషభూతులస్వభావం” అని చెప్పినట్లయింది. 


3. ఆనై యిడర్‌ కదిన్స ఆలియజ్లై యమ్బుయత్తాళ్‌, 

కోనై విడిల్‌ నీరిల్‌ క్కుదితైగ్రలున్ల, - మీనెనవే 

అక్కై ముడియుమడి పిజిత్తల్‌ అన్నవన్‌తాళ్‌, 

నీక్మమెలా అన్నర్‌ నిలై 
ఆనై = గజేంద్రుని, ఇడర్‌ = (మొసలివల్ల ఏర్పడిన) దుఃఖాల్ని, కడిన్ద = పోగొట్టి, 
ఆభ్రీ అమ్‌ కై = శ్రీసుదర్శన చక్రాన్ని అందమైన చేతిలో కల్గిన, అమ్బుయత్తాళ్‌ 
కోనై = లక్ష్మీవల్లభుని, విడిల్‌ = విశ్లేషిస్తే, నీరిల్‌ = నీటినుండి, కుతిత్తు ఎ్టైరిన్దు= 
గెంతి గట్టుపైబడిన, మీన్‌ ఎనవే = చేపవలె, ఆక్కై = శరీరం, ముడియుమృడి = 
నశించే స్థితి, పిఅత్తల్‌ = కల్లడం, అన్నవన్‌ తాళ్‌ = అటువంటి లక్ష్మీనాథుని 
శ్రీచరణాలను, నీక్కమ్‌ ఇలా అన్నర్‌ = విశ్లేషాన్ని సహించలేని రీతిలో భక్తిని 
కలవారి, నిలై = స్థితి. 

గజేంద్రుని ఆర్తిని తీర్చిన శ్రీసుదర్శనాన్ని శ్రీహస్తంలో కల్గిన శ్రియఃపతిని 
విశ్లేషిస్తే, నీటినుండి బయటపడిన చేపవలె, శరీరవియోగం కలిగే రీతిలోని స్థితిని 
పొందడం, ఆ భగవానుని శ్రీచరణాలను విడచి ఉండలేని పరమభక్తుల స్వభావం. 


24 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


మూన్గామ్‌పాట్టు :- అవతారికై : ఇదిల్‌, కీశ్రీల్‌చ్చాన్న పరభక్తియినుడైయ 
ముశ్రైగ్రుదలాన పరమభక్తి పిఅన్దవర్‌కళుడైయ నిలైయె అరుళిచ్చెయ్‌కిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ :- (ఆనై ఇడర్‌ కడిన్ద) - “పరమాపద మాపన్నో£_ మనసా 
చింతయద్దరిమ్‌, స తు నాగవరః శ్రీమాన్‌ నారాయణపరాయణః” ఎన్లిఅపడియే, 
దేవసంవత్స రత్తిలే ఆయిరమ్‌ సంనత్సరమ్‌ ముదలై నీరుక్కిటరిక్క, తాన్‌ 
కరై-క్కిశ్రీముక్క, అలైచ్చల్‌ పట్టు, అదుక్కు తన్నిలమాకైయాలుమ్‌ అభినుత 
సిద్ధియాలుమ్‌ బలమ్‌ వర్దిక్కైయాలుమ్‌ తనక్కు త్తన్నిలమల్లామైయాలుమ్‌, 
అభిమతాలాభత్తాలుమ్‌ బలమ్‌ న్లయిక్కైయాలుమ్‌, తుతిక్కై ముకయిత్తుమ్బడి 
యాన దశై విలైకై యాకైయాలే, ఇని ఇదుక్కు మేలిల్లై ఎన్నువ్చుడియాన ఆపత్తై 
అడైన్దు, ఇత్తకైయిల్‌ విరోధినిరసనశీలనాన సర్వేశ్వరనే నమక్కు రక్షకన్‌ - ఎను 
అనుసంధిత్తు, “నారాయణా! వో!” ఎన్లిణపడియే కూప్పిట్ట గజేంద్రాశ్రరానుడైయ 
దుఃఖత్తై ప్పోక్కిన. ఇవనుక్కు దుఃఖమాకిజదు- ముదలైయిన్‌ వాయిలే 
అకప్పడుకైయాలే. శరీరమ్యీరీకిణదు - ఎన్టల్ల. కైయిలే పూ శెవ్వి అక్రరీయామే 
తిరువడికళిలే శాగ్‌౧ప్పెణుకిటీలోమ్‌- ఎన్నుమదు. “నాహం కళేబరస్యాస్య 
త్రాణార్థం మధుసూదన!, కరస్థకమలాస్యేవ సాదయోరర్సితుం హరే” ఎన్సారిటే! 
ఇప్పడి ఇరున్దుళ్ళ దుఃఖత్తై అనన్‌ నోవుపడుకిణ దశైయిలే శెన్టు ముకమ్‌ 
కాట్టిప్పోక్కిన పడియై చ్వాల్లుకిఅుదు. 

(ఆశ్రశ్రియజ్కై) - తిరువాశ్రీలీయై. అశ్రీరకియ కైయిలే యుడైయ. 
కైయుమ్‌, తిరువాశ్రీరీయుమాయ్‌ క్కొణ్డాయి శ శ్రైు, అప్పోదు శెన్హదు. 
“మ్మంుజ్ఞాద వైనుతియ శక్కరనల్‌ పడైత్తయాయ్‌, తొకిరుమ్‌ కాదల్‌ 
కళిణలిప్పాన్‌ పుళ్ళూర్‌న్లు తోన్టినైయే” ఎన్హారిటే, ఆకగ్వార్‌. వైయిల్‌ తిరువాశ్రలీయె 
యిరున్లు అణేస్టిలన్‌ అటిన్టిరున్లానాకిల్‌, ఇరున్ల విడత్తిలే యిరున్దు, అత్తె ఏవి 
కార్యమ్‌ కొళ్ళలామిటే. అజిన్లిరున్హాలుమ్‌ అప్పడి శెయ్యపోకాదాయి శ్రి. 
“త్య్యారిమ్‌ కాదల్‌ కళిటు” ఎన్లిఅపడియే కైయుమ్‌ తిరువాకరీయుమాన అశీలికు 
కాణ ఆశైప్పట్టిరుక్కిఅననాశైయాలుమ్‌, కైయిల్‌ పూ తిరువడికలిల్‌ శాత్త ఆశై 
పట్టిరుక్కి అననాకైయాలుమ్‌, శెన్దు అవనుడైయ దుఃఖత్తె త్తీర్‌క్కవేణ్డుకైయాలే. 
అవ్వళవు మన్టిక్కే, శెనవిడమ్‌ తన్నిల్‌ ఇవనుక్కు కాజ్కట్టాన ముదలైయై 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 25 


నిరసిత్తదుమ్‌ తిరువాకగీయెక్కొణ్ణిణే, “కుట్టత్తుక్కోళ్‌ ముదలై తుజ్జ కుటిత్తు 
ఎటిన్ద శక్కరత్తాన్‌” ఎన్లిణపడియే. 

(అమ్బుయత్తాళ్‌ కోనై) నభినవాసినియాన పెరియపిరాట్టియారుక్కు 
నాయకనానవనై. ఇదువుమ్‌ సాభిప్రాయవ్‌. “దేవీహస్తాంబుజేభ్యః” 
ఇత్యాదిప్పడియే పాదాబ్బసంవాహినిగళ్‌ తిరువడిగళ్‌ పిడిక్క, తిరుననందాశ్రీగ్యా 
నాగి పడుక్కైయిలే పెరియపిరాట్టియారైయుమ్‌ తిరుమార్చిలే అణైత్తిక్కొణ్లు 
పల్ళికొణ్బరుళానిజ్కుచ్చెయ్‌దేయిటే, ఇవనుడైయ ఆర్తనాదమ్‌ తిరుచ్చెవిప్పట్టదు. 
అప్పోదు అవర్‌గళ్‌ కైయిల్‌నిన్టుమ్‌ తిరువడిగళై వాళ్లి, తిరుప్పడుక్కైయిల్‌ నిన్దుమ్‌ 
శడక్కెన ఎ్మయిన్టిరున్దు, తిరుక్కణ్‌గళై మలర వికగీత్తు, శుశ్రేగ్రుమ్‌ పార్‌త్తు 
పిరాట్టియుడైయ తిరుములైత్తడత్తిల్‌ కుజ్లుమక్కు[్రలిమ్సిలే ప థ్‌ ఖ్రిక్కిడక్కిణ 
తిరుమార్చైయుమ్‌ అదిల్‌ నిన్దుమ్‌ వాళ్ల, పిన్నైయిటే, “అతన్లితచమూపతి 
ప్రహితహస్తమ్‌” ఇత్యాదిప్పడియే పెరియత్వరైయోడే ఎ్మరునరులి, 
శ్రీగజేం ద్రాక్రర్వానుడైయ దుఃఖత్తె ప్పోక్కి గ్‌[౧. అత్త ప్ప థ్‌[౧వుమ్‌, ప్రజారక్షణమ్‌ 
పళ్లీనాలల్లదు కణ్బుగక్కుమ్‌ మాతావైప్పోలే ఇదు కణ్డుకళిప్పళ్‌ - ఎన్టు శెయ్‌ 
దరుళుగైయాలుమ్‌ “అమ్బు యత్తాళ్‌కోన్‌” ఎన్లిణదు. ఇత్తాల్‌- ఆశి తరుడైయ 
ఆపద్దశైగళిలే శెన్టు ఉదవి రక్షిక్కుమువనాయ్‌, అవర్‌గళ్‌ విరోధనిరసనత్తుక్కుమ్‌, 
అక్రగిగుక్కుమ్‌ ఉడలాన తిరువాకలీయె క్కైయిలే యుడైయనాయ్‌, అవర్‌గలై 
రక్షిత్తాలల్లదు తన్‌ సేటాగ క్కొణ్బుగక్కుమ్‌ సెరియ సిరాట్టియార్‌క్కు వల్లభ 
నానవనై - ఎల్లి. 

(విడిల్‌) ఇప్పుడి యిరుక్కిణవనై విశ్లేషిక్కిల్‌, 

(నీరిల్‌ కుదిత్తెకియిన్స మీనెనవే) -నీరిలే నిన్గుమ్‌ కుదిత్తు క్కిళర్‌న్దు. అత్తె 
స్పిరిన మత్స్యమ్‌ పోలే. న్‌ 

(ఆక్కైముడియుమ్బడి సిజత్తల్‌) - శరీరమ్‌ నశిక్కుమ్సు డియాన అవసై 
పిజక్కై. సంశ్లేషత్తిల్‌ సుఖముమ్‌, నిశ్లేషత్తిల్‌ దుఃఖముమాయ్‌ చ్చెల్లుమ్‌ పరభక్తియె 
క్కాట్టిల్‌ పరమభక్తిక్కు విశేషమ్‌- విశ్లేషత్తిల్‌ సత్తాహాని పిజక్కైయిటే. అత్తె 
సదృష్టాంతమాగ అరుళిచ్చెయ్‌దారాయి థు. ల 


26 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(అన్నవన్‌తాళ్‌ నీక్కమిలా అన్బర్‌ నిలై) - “కీపర్‌ అమ్చుయత్తాళ్‌” కోన్‌ 
ఎన్టవనై అన్నవనెన్టు పరామర్శిక్కిజార్‌. అన్నవనెన్టదు - అప్పడిప్పట్టవన్‌ - ఎన్టపడి. 
అధవా, మత్సత్తుక్కు జలమ్‌సోలే, ఇవ్వాత్మావుక్కు ధారకనాయిరుక్కుమవన్‌- 
ఎన్నవుమామ్‌. తాళ్‌ నీక్కమిలా అన్సావదు - అవన్‌ తిరువడిగళై ప్పిరియ సహి 
యాదపడియాన ప్రేమమ్‌. ఇప్పడి ఇరున్దుళ్ళ ప్రేమత్తై యుడైయరానవర్‌ 
కగళుడైయ స్వభావమ్‌, అవనై విశ్తేషిక్కిల్‌ జలాదుద్దతమాన మత్స్యమ్‌సోలే 
సత్తాహాని పిణక్కువ్చడియాగ - ఎను క్రీీగోడే సంబంధమ్‌. “న చ సీతా త్వయా 
హీనా న చాహ మపి రాఘవ, ముహూర్తనుపి జీవావో జలాన్మత్య్యావివోద్దతౌ” 
ఎన్టారిణే ఇళైయ పెరుమాళ్‌. 

మూడవ పాశురం :- అవతారిక : ఈ పాశురంలో పరభక్తియొక్క పండిన 
దశ అయిన పరమభక్తిని కలవారి స్థితిని తెల్పుతున్నారు. 


వ్యాఖ్యానమ్‌ :- (ఆనై ఇడర్‌ కడిన్ష) - “పరమాపద మాపన్నో మనసాల్షి 
చింతయద్దరిమ్‌, సతు నాగనరః శ్రీమాన్‌ నారాయణపరాయణః” (విష్ణు 
ధర్మమ్‌-69-47) (గొప్ప ఆపదను పొందినవాడు, భగవత్‌ కైంకర్యలక్ష్మిని 
కలవాడు, నారాయణునే గొప్ప గతిగా కలవాడైన ఆ గజేంద్రార్యాన్‌ మనస్సుతో 
హరిని ప్రార్ధించాడు) అనే రీతిలో దేవవర్గాలకాలం వేయి మొసలి మడుగులోకి 
లాగగా, గజేం(ద్రుడైన తాను తీరానికి లాగగా- ఈవిధంగా చిరకాలం క్లేశాన్ని 
పొందాడు. మొసలికి మడుగు స్వస్థానమైనందున, తన శాపవిమోచనంకోసం 
తాను ఎదురు చూచిన గజేంద్రుని కాలు తనకు దొరికినందున, మొసలిబలం 
అంతకంతకు వృద్ది చెందింది. తీరంలో బలాన్ని కల్గిన గజేంద్రునకు, జలం 
స్వస్థానం కానందున, తాను భగవంతుని శ్రీచరణాలలో సమర్పించడంకోసం 
కోయాలని ఆశపడిన తామరపూవు అందనందున అతని బలం క్షీణించింది. 
అందువల్ల గజేంద్రుని తొండం మునిగిపోయే దశకు నీటిలో అది మునిగి 
పోయింది. అందుచేత గజేంద్రుడు ఇంతకు మించిన గొప్ప ఆపద లేదు- 
అనే రీతిలోని ఆపదను పొందాడు. ఆస్టితిలో విష్ణుభక్తిని కల్గిన గజేంద్రుడు 
“విరోధినిరసనాన్ని చేసే స్వభావాన్ని కల్గిన సర్వేశ్వరుడే మనలను రక్షించ 
గల్లినవాడు”- అని భావించి, “నారాయణా! ఓ! మణివణ్లా!.... వారాయ్‌ ఎన్‌ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 27 


ఆరిడరై నీక్కాయ్‌” (శితేయ తిరునుడల్‌) (నారాయణా! మణివణ్ణా! రా! నా 
క్లేశాన్ని తీర్చు) అని పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుని పిలిచాడు. ఆ 
సమయంలో గజేంద్రుడనే ఆ ఏనుగు యొక్క ఆపదను స్వామి తీర్చాడు - 
అని ఈ ప్రయోగంలోని తాత్పర్యం. గజేంద్రుని క్లేశం ఏమంటే- మొసలి 
నోటిలో చిక్కుకొన్నందున శరీరం నశించిపోనున్నదే ! అని కాదు. తన చేతిలోని 
పూవు వాడిపోవడానికి ముందే భగవానుని శ్రీచరణాలలో సమర్పించలేక 
పోయానే! అనేదే అతని క్లేశం. “నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన!, 
కరస్థ కమలాన్యేవ పాదయో రర్పితుం హరే!” (విష్ణు ధర్మమ్‌) (మధుసూదనా! 
నేను ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం నిన్ను ప్రార్థించలేదు. ఓ హరీ! నా 
తొండంలో ఉండే తామరలను, అవి వాడిపోవడానికి ముందే, నీ చరణాలలో 
సమర్పించడం కోసమే నిన్ను పిలిచాను) అని విష్ణుధర్మంలో చెప్పబడినదికదా! 
అటువంటి ఆపద కల్గిన దశలో కల్గిన దుఃఖాన్ని, అతడు దుఃఖించేటపుడే అతని 
దగ్గరకు పోయి, అతనికి తన దర్శనాన్ని అనుగ్రహించి, పోగొట్టిన విషయాన్ని 
ఈ ప్రయోగం ద్యారా తెల్పుతున్నారు. 

(ఆీయజ్రై)- శ్రీసుదర్శనచక్రాన్ని అందమైన శ్రీహస్తంలో కలవాడు. 
అపుడు చేతిలో చక్రాన్ని ధరించే భగవానుడు వెళ్ళాడు. “మ శ్రీముజ్లాద వైనుతియ 
శక్కర నల్‌నలత్రెయాయ్‌, తొక్రియిమ్‌ కాదల్‌ కళిజలిప్పాన్‌ పుళ్ళూర్‌న్దు తోన్టినైయే” 
(తిరువాయ్‌-3-1-9) (మొక్కపోని పదునైన అంచును కల చక్రాన్ని కుడిచేతిలో 
కలవాడా! నిన్ను సేవించాలనే కోరిక కల గజాన్ని రక్షించడం కోసం గరుడుని 
అధిరోహించి ప్రత్యక్షమయ్యావు కదా!) అని నమ్మా(గ్యార్టు ఈ విషయాన్ని 
పలికారు కదా! భగవానుడు గజేంద్రుని ఆర్తనాదాన్ని వినిన వెంటనే 
సుదర్శనచ(క్రం తన చేతిలో ఉండే విషయాన్ని కూడా తెలియకుండా పరుగెత్తి 
పోయాడు. తెలిసి ఉంటే శ్రీవైకుంఠంలో నుండే దానిని ప్రయోగించి, 
గజేం[ద్రరక్షణను చేసి ఉండవచ్చుకదా! ఒకవేళ తెలిసినా, ఆవిధంగా చేయడం 
సాధ్య పడదు. ఎందుకంటే, “తొగగ్రమ్‌ కాదల్‌ కళిణు” (తిరువాయ్‌-3-1-9) 
(సేవించాలనే ఆశను కల గజం) అనే రీతిలో భగవంతుడు సుదర్శనాన్ని 
శ్రీహస్తంలో ధరించిన అందాన్ని దర్శించాలని గజేంద్రుడు ఆశపడినందున, 


26 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


తన తొండంలో ఉండే పూవును భగవానుని శ్రీచరణాలలో సమర్పించాలని 
అతడు ఆశపడినందున, అతడుండే చోటికి పోయి, అతని ఆపదను స్వామి 
తీర్చవలసి ఉన్నది కదా! అంతే కాకుండా, గజేంద్రుని రక్షించాలని వచ్చినపుడు, 
అతనికి (గజేంద్రునకు) క్లేశాన్ని కల్గించిన మొసలిని చంపడం కూడా చక్రాన్ని 
ప్రయోగించేకదా! చేశాడు. ఈ విషయాన్ని “కుట్టత్తుక్కోళ్‌ ముదలై తుజ్ఞ 
కుజీత్తెటీన్స శక్కరత్తాన్‌” (మడుగులోని మొసలి నశించేటట్టుగా గుటి 
తప్పకుండా చక్రాన్ని ప్రయోగించినవాడు) (మూన్హామ్‌ తిరు-99) అనే 
పేయా[్రగ్యార్లు తెలిపారు. 


(అమ్బుయత్తాళ్‌ కోనై) - తామరపూవులో నిత్యవాసం చేసే లక్ష్మీదేవికి 
నాయకుడైనవానిని- అని అర్థం. ఈ ప్రయోగం ఈ క్రింద తెలుపబడిన 
భావాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆ భావం ఏమంటే - “దేవీహస్తాంబుజేభ్యః 
చరణకిసలయే సంవహద్చ్యో౭ి పహృత్య, ప్రత్యస్యానంతభోగం ర్యుటితి 
చలపుటే చక్షుషీ విస ణానః, ఆక్షిస్యోరశ్చ లక్ష్మ్యాః స్తనకనక కనత్‌స్తోమపంకాత్‌.... 
దేవః శ్రీరంగధామా గజపతిఘుషితే వ్యాకులః స్తాత్‌ పురో నః” (శ్రీరంగరాజస్తవం 
-56) (గజేంద్రుడు ఆ(క్రందించినపుడు, శ్రీచరణాలను సంవాహనం చేసే 
దివ్యదేవేరుల తామరలవంటి శ్రీహస్తాలవంటి చిగుళ్ళవంటి తన పాదాలను 
బలంగా విడిపించుకొని, ఆదిశేషుని తిరుమేని అనే శయ్యను తటాలున ఏడి, 
తనను ఆలింగనం చేసికొని ఉండే లక్ష్మీదేవియొక్క బంగారు కలశాల వంటి 
స్తనాలలో అలంకారంగా అలదబడిన కుంకుమపంకం నుండి వక్షస్సును 
విడిపించుకొని, మిక్కిలి రెపరెపలాడే కంటిరెప్పలను కల నేత్రాలను రెండిటిని 
బాగా పెద్దవి చేసి చూస్తూ మిక్కిలి తత్తరపాటును పొందిన శ్రీరంగనాథుని 
రూపం మనకంటి ముందు సాక్షాత్కరించాలి) అనే రీతిలో శ్రీచరణ పద్మాలను 
ఒత్తే దివ్యదేవేరులు సంవాహనం చేస్తూ ఉండగా, ఆదిశేషుడనే పడుకలో 
లక్ష్మీదేవిని వక్షస్థలంలో ఆలింగనం చేసికొని శయనించి ఉండేటపుడు కదా, 
గజేంద్రుని ఆర్తనాదం చెవిసోకింది. అపుడు దేవేరుల చేతుల నుండి తన 
శ్రీచరణాలను విడిపించుకొని, శయ్యనుండి వెంటనే పైకి లేచి, కళ్ళను 
విప్పారచూచి, చుట్టూ పరికించి చూచి, శ్రీదేవిస్తనతటంలోని కుంకుమపంకం 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 29 


అంటుకొని ఉండే తన వక్షస్సును ఆ స్తనతటం నుండి మ్మోషింపజేసి, ఆపిమ్మట 
కదా- “అతంత్రిత చమూపతి ప్రహితహస్త మస్వీకృత ప్రణీతమణిపాదుకం 
కిమితి చాకులాంతఃపురమ్‌, అవాహనపరి ప్రియం పతగరాజమారోహతః 
కరి ప్రవరబ్బంహితే భగవత స్వరాయై నమః” (గజేంద్రుని ఆ(క్రందనను వినిన 
వెంటనే, విష్వక్సేనుడు ఇచ్చే కైదండను (సహాయంగా చాచిన చేతిని) 
పట్టించుకోకుండా, తీసికొనిరాబడిన రత్నపాదుకలను స్వీకరించకుండా, 'ఏమి 
జరిగింది?” అని దివ్యదేవేరులు తికమకపడుతూ ఉండగా, వాహనానికి తగిన 
అలంకారం ఏమీ చేయని గరుడునిపై ఎక్కి వచ్చే భగవంతుని త్వరకు 
నమస్కారం) అనే రీతిలో గొప్ప వేగంతో వేంచేసి గజేంద్రుని ఆర్తిని తీర్చాడు, 
సర్వేశ్వరుడు. అందువల్ల, బిడ్డను రక్షిస్తే దానిని చూచి ఆనందించే తల్లివలె, 
దీనిని చూచి లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది -అని ప్రకృతస్వభావం. 
“అమ్బుయత్తాళ్‌ కోన్‌” అనే ఈ ప్రయోగం ద్వారా- భక్తులకు ఆపద కల్గినపుడు 
అక్కడకు వచ్చి కాపాడేవాడై, వారిని రక్షిస్తే, దానిని తనకోసం చేసినట్టుగా 
ఆనందించే లక్ష్మీదేవికి వల్లభుడు- అని తెలుపబడింది. 


(విడిల్‌) - ఈవిధంగా ఉండేవానిని (సర్వేశ్వరుని) విశ్రేషిస్తే- అని అర్థం. 


(నీరిల్‌ కుతిత్తెకయిన్ట మీనెనవే)- నీటిలోనుండి పైకి ఎగిరి, గట్టుపైకి వచ్చి, 
నీటినుండి దూరమైన చేపవలె, 


(అక్కై ముడియుమ్బడి పిజత్తల్‌)- శరీర విశ్లేషం (శరీరం నశించిపోయే) 
రీతిలోని స్థితి కల్లడం- అని అర్థం. భగవంతునితో చేరి ఉంటే ఆనందం, 
విశ్లేషిస్తే దుఃఖం పొందే స్థితి అయిన పరభక్తి కంటే పరమ భక్తికి గల వైలక్షణ్యం 
ఏమంటే- భగవంతుని విశ్లేషిస్తే ప్రాణాలను కోల్పోవడమేకదా ! దానిని 
ఉదాహరణంతో వివరిస్తున్నారు- అని తెలుస్తున్నది. 


(అన్నవన్‌తాళ్‌ నీక్కమిలా అన్చర్‌నిలై) - ఈ పాశురం ఆరంభంలో 
“అమ్బుయత్తాళ్‌కోన్‌” అని చెప్పబడిన (నిర్దేశింపబడిన) స్వామిని ఇక్కడ 
“అన్నవన్‌” అని తెలుపుతున్నారు. “అన్నవన్‌” అనే పదం “అటువంటివాడు”- 
అనే అర్థాన్ని ఇస్తుంది. చేపకు నీరు వలె, ఈ ఆత్మను ప్రాణధారణను చేసేటట్లు 


30 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


చేసేవాడు- అని అర్థాన్ని ప్రకృతంలో (గ్రహించవచ్చు. “తాళ్‌ నీక్కమిలా అన్ను”- 
అంటే- ఆ స్వామియొక్క శ్రీచరణాల విశ్లేషాన్ని సహించలేని రీతిలోని (ప్రేమ 


(భక్తి)- అని అర్థం. ఇటువంటి భక్తిని కల్గినవారి స్వభావం భగవానుని విశ్లేషిస్తే 


నీటిలోనుండి బయటపడిన చేపవలె ప్రాణం పోతుంది- అనే పూర్వార్హంతో 
అన్వయించి అర్థాన్ని చెప్పాలి. “న చ సీతా త్వయా హీనా న చాహ మపి రాఘవ], 
ముహూర్తముసి జీవావ జలాన్మత్స్యాది వోద్దతౌ” (రామా-అయో- 53-54) 
(ఓ రాఘవా! నీ విశ్లేషాన్ని సీతాదేవి సహించలేదు. నిన్ను విడచి నేనుకూడా 
బతుకలేను. ఒక వేళ మేమిద్దరం బతికి ఉంటే, నీటిలో నుండి బయటకు 
తీసివేయబడిన చేపలవలె ఒక క్షణకాలం మాత్రమే జీవించి ఉండగలము) 
అని లక్ష్మణుడు పలికాడుకదా! 


4 _ మశభ్రీగ్రానై యెణ్లాదే మాదవునుక్మాట్బెయలే, 
ఉథ్‌గదిడు ఎన్టుళమ్‌ తెళిన్దు, - పెళ్‌ 
పెరుమ్చేళ్‌[్రిన్‌ మేలుళదో పేటెన్టిరుప్పార్‌, 
అరుమేజు వానత్తవర్‌క్కు 


మధు ఒన్హై = భగవానుని కైంకర్యం కంటే అన్యమైన ఇంకొక విషయాన్ని 
గూర్చి, ఎణ్జాదే = ఫలంగా భావించకుండా, మాదవనుక్కు = లక్ష్మీనాథునకు, 
ఆశ్‌ శెయలే= దాస్యాన్ని (కైంకర్యాన్ని) చేయడంలో, ఇదు ఉథ్‌గదు = ఇది 
స్వరూపాను రూపమైనది, ఎన్టు = అని, ఉళమ్‌ = మనస్సు, తెళిన్దు = తేటపడి 
(ఆ కైంకర్యాన్ని పొందితే), పెగ్‌) పెరుమ్‌ పేగ్‌థీన్‌ మేల్‌ = మనం పొందిన ఈ 
గొప్ప ప్రాప్యానికి మించి, పేణు ఉళదో = వేజొక ప్రాప్యం ఉన్నదో, ఎను 
ఇరుష్పార్‌= అని తలచేవారు, వానత్తవర్‌క్కు = నిత్యసూరులకు, అరుమ్‌ పేణు= 
పొందడానికి అరుదైన ప్రాప్యమై ఉంటారు. 

భగవతైంకర్యం తప్ప వేటొక విషయాన్ని మనస్సుతో కూడా భావించకుండా, 
(శ్రియఃపతికి కైంకర్యం చేయడమే స్వరూపానికి తగినది - అని తెలిసికొని, ఆ 
భగవత్షైంకర్యాన్ని పొందితే, ఆవిధంగా పొందిన మహాపురుషార్దానికి మించి 
ఇంకొక పురషార్థమున్నదా? - అనే దృఢనిశ్చయంతో ఉండేవారు నిత్యసూరులకు 
కూడా అలభ్య లాభమై ఉంటారు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 31 


నాలామ్బాట్టు :- అవతారికై : కీక్రర్‌ చొన్న మూన్గు పాట్టాలే ద్వయత్తిల్‌ 
పూర్వవాక్యత్తాల్‌ ప్రతిపాదిక్కప్పడుగిణ ప్రపత్తియినుడైయ ముఖ్యచేషత్తెయుమ్‌, 
అదుక్కు హేతు, ఆర్హాధికారియాలే పజ్జప్పడుగైయాలే అధికారియుడైయ 
ఆర్‌త్తిక్కు హేతువాన పరభక్తిదశైయిన్‌ నిలైయిరుక్కువ్చుడియైయుమ్‌ 
సరమభక్తిదశైయిన్‌ నిలైయిరుక్కువ్సుడియైయుమ్‌ అరుళిచ్చెయ్‌దార్‌. ఇని, 
ఉత్తర వాక్యత్తాల్‌ ప్రతిపాదిక్కప్పడుగిణ పరనుపురుషార్థమాన కైంకర్యత్తిన్‌ 
శీర్మైయె అటేన్లు, ప్రయోజనాంతరసంగనివృత్తి పూర్వకమాగ స్వరూసాను 
రూపనూన అదిలే నిష్టరానవర్‌గళుడైయ వైభవత్తై అరులిచ్చెయ్‌గిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ ఫా (మభ్‌గ్రొన్రై ఎణ్జాదే) ప అదావదు- కైంక్యరూపపురుషార్థ 
త్తుక్కు అన్యమానదొన్దె పురుషార్థమాగ గణియాదే- వ. అన్యపురుషార్థమావదు- 
ఇహలోకభోగముమ్‌, పరలోకభోగముమ్‌, ఆత్మానుభవముమిటే. అవై(్‌(ీన్‌ 
పేర్‌ శొల్చుగైయుమ్‌ అసహ్యమాగైయాలే “మథ్‌గొన్దై”- ఎన్టిణదు. “విరువ్చూదే” 
ఎన్నాదే, “ఎణ్ఞాదే” ఎన్టదు- అవైతన్నై ఒరు పురుషార్థమాక నినైత్తాలిటే 
నిరుమ్చ్బువదు ఎన్టదు. అవశ్రేశ్రై నిరుమ్బు వార్‌. దాస్యరసముటణియాదవర్‌గలిటే. 
దాస్యరసజ్ఞరానవర్‌గళుక్కు అవై ఊషరజలసేవైపోలే విరసనమాయ్‌, హేయమా 
యిరుప్పదు. “భోగా ఇమే విధిశివాదిపదం చ కించ స్వాత్మాను భూతిరితి 
యా కిల ముక్తి రుక్తా సర్వం తదూషజలజోష మహం జుషేయ హస్త్యద్రినాథ ! 
తవ దాస్యమహారసజ్ఞః” ఎన్హారిటే ఆశ్రీగ్యాన్‌. 

(మాదవనుక్కాట్బెయలే)- శ్రియఃపతిక్కు అడిమై శెయ్‌గ్రైయే. ఇత్తాల్‌- 
వైంకర్యప్రతిసంబంధి ఒరు మిథున మెన్నుముదువుమ్‌, వైంకర్యమే పురుషార్థ 
మెన్నుమదువుమ్‌ శొల్లుగిణదు. వైంకర్యప్రతిసంబంధి ఒరు మిథునమెన్నుమిడమ్‌ 
ఉత్తరవాక్యత్తిల్‌ ప్రథమపదత్తిలే సుస్పష్టమాగ చ్చాల్లానిన్దదిటే. తిరుమంత్రత్తిల్‌ 
తృతీయపదత్తిలుమ్‌, కైంకర్య ప్రతిసంబంధి ఒరు మిథునమాయిరుక్కచ్చెయ్‌దే, 
అర్థమాగైయాలే అవిశదమాయిరుక్కుమ్‌. అత్తె ప్ప థ్‌[౧నిటే, “ఇదిలే తిరుమంత్ర 
త్రిల్‌ శొన్న ప్రాప్యత్తై విశదమాగ అనుసంధిక్కిణి”దెన్టు పిళ్లైలోకాచార్యర్‌ 
అరుళిచ్చెయ్‌దదు. కైంకర్యమే పురుషార్థమెన్నుముదు తిరుమం త్రత్తిలుమ్‌, ఇబ్లు 
మొక్క చ్చొల్లుగైయాలే సుస్పష్టమ్‌. “సర్వేషు దేశ కాలేషు సర్వావస్థాసు చాచ్యుత!, 


32 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


కింకరో! స్మి హృషీకేశ! భూయో భూయో౭_స్మి కింకరః” ఎన్నక్కడవదిటే. 
“ఒగీనిల్‌ కాలమెల్లా ముడనాయ్‌ మన్ని, వశ్రీటువిలా వడిమై శెయ్య వేణ్టు నామ్‌” 
ఎన్జారిటే ఆ్మర్రార్‌. 


(ఉ శీగుదిదువెన్టు) = శీరియదు ఇదు వెన్టు. “ఉలువదిదు వెన్టు ఉనక్కాట్సట్టు” 
ఎన్టుమ్‌, “నీళకుడక్కూత్తను క్కాట్బెయ్‌వదే యుణువదావదు” ఎన్టుమ్‌ ఇదువు 
మనర్‌తామే అరుళిచ్చెయ్‌దారిటే. ఇదు ఉశ్‌శ్రుదు - ఎన్లెయాలే, అల్లాదదు 
పురుషార్థజ్ఞల్‌ స్వరూపవిరుద్దజ్ఞళాగ్రైయాలే ఉగ్‌ గ్రూదెన్ను మిడముమ్‌ స్థిరమిటే. 
ఆగ, ఇరణ్టు పదత్తాలుమ్‌, “తిరుమాలే! నాను మునక్కు ప్పశ్రీలివడియేన్‌” ఎన్గిణి 
పడియే మిథునశేష భూతనానవనుక్కు, “అడిమైశెయ్‌వార్‌ తిరుమాలుక్కే” 
ఎన్టుమ్‌, “తిరుమాజ్కరవు శెన్గాయ్యుడైయామ్‌” ఎన్టుమ్‌ శొల్లుగిపడియే మిథున 
వైంకర్యమే పురుషార్థమెన్నుమిడముమ్‌, ఇవనుడైయ స్వరూపత్వనిబంధనమాన 
గౌరవముమ్‌ శొల్లి భ్‌ గాయి (గు. 

(ఉళన్దెలిన్దు) - ఇక్కైంకర్యన్లన్నిల్‌ స్వప్రయోజన బుద్దిక్కడియాన 
అహంకారమమకారజ్లల్‌ పోగ్రెయాలే, “తనక్కే యాగ ఎనై క్కొళ్ళుమీదే” ఎన్టుమ్‌, 
“ఉనక్కే నా మాట్బెయ్‌వోమ్‌” ఎన్టుమ్‌, పరప్రయోజనమెన్టు శెయ్యుమ్బడి 
హృదయమ్‌ తెళిన్దు. ఇత్తాల్‌- ఉత్తరవాక్యత్తిల్‌, నమశ్ళబ్బార్థమ్‌ శొల్లప్పట్టదు. 

(పెగ్‌ సెరుమే గగన్‌ మేలుళదో సేటెన్టిరుస్సార్‌) అదావదు - కైంకర్య 
మాగిణ పురుషార్థమ్‌ లబ్బమానాల్‌, ఇప్పుడి లబ్బమాన ఇమ్మహా పురుషార్థ త్తుక్కు 
మేలు మొరు పురుషార్థముణ్లో? ఎన్టిరుక్కునువర్‌గళ్‌ - ఎన్లె. పరమపదత్తై 
విరుమ్సుగిణదు - నిత్యవిభూతియాగైెయాలుమ్‌, శుద్దసత్వ మాగైయాలే 
జ్ఞానానంద జనకమాగైయాలుమ్‌, ఇక్కైంకర్యమాగిణ పురుషార్థత్తుక్కు విచ్చేద 
మగ దేశమెన్నుమత్రె ప్పభ్‌శ్రువిటే. ఆగైయాలే, “మేలుళదో పేటె”న్న త్తట్టిలై. 
ఆగ ఇప్పడి యిరుక్కునువర్‌గల్‌. 

(అరుమ్సేటు వానత్తవర్‌క్కు) - అదానదు- “అహృ తసహజ దాస్య”రాయ్‌, 
“కైంకర్యనిరతరాయ్‌, భగవదేకభోగరా యిరుక్కుమ్‌” పరమపదవాసిగళుక్కుమ్‌, 
పెణుదజ్క్యరియ పురుషార్థభూతరావర్‌- ఎన. ఇత్తాల్‌- “సదా స శ్యన్తి' "ప్పుడియే, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 33 


“అప్పాయుదైక్కప్సాకయిదు ఎన్నారావముద” మాగ అనుభనిక్కిణ నిషయత్తి 
జ్కాట్టిలుమ్‌, తజ్లతై, దుర్లభపురుషార్ధమాగ నినైత్తు అనుభనిక్క ఆశైప్పడుమ్బడి 
యానవర్‌గళ్‌ - ఎన్టదాయి థు. “యే బ్రహ్మన్‌! భగవద్దాస్యభోగైకనిరతా 
స్పదా, తే ప్రియాతిథయ:ః ప్రోక్తా శీవైకుంఠనివాసినామ్‌” ఎన్టివ్వర్థమ్‌ శ్రీ శా స్రత్రిల్‌ 
శొల్లప్పట్టదిటే. 

నాల్గవ పాశురం :- అవతారిక : ఇంతవరకు, గడచిన మూడు పాశురాలతో, 
(1) దయంలోని మొదటి వాక్యంతో చెప్పబడ్డ ప్రపత్తియొక్క ముఖ్యమైన స్థితి- 
అనే ఆర్త ప్రపత్తిని, (2) ఆ ఆర్షప్రపత్తి మిక్కిలి ఆర్తిని కలవానిచే చేయబడి 
నందున, అతని ఆర్తికి కారణమైన పరభక్తి దశయొక్క లక్షణాన్నిగూర్చి, (3) 
పరమభక్తి దశయొక్క లక్షణాన్నిగూర్చి పలికారు. ఇకపై, ద్వయంలోని 
ఉత్తరవాక్యంతో చెప్పబడే గొప్ప ఫలమైన కైంకర్యంయొక్క గొప్పతనాన్ని 
తెలిసికొని, అన్యప్రయోజనాలలో సంగం లేకుండా, స్వరూపానురూపమైన 


కైంకర్యంలో స్థిరంగా నిలచి ఉండేవారి గొప్పతనాన్నిగూర్చి ఇందులో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం : (మ శ్రీగ్రొన్టె ఎణ్లాదే)- ఈ ప్రయోగంలోని భావం ఏమంటే- 
భగవత్‌ కైంకర్యమనే ప్రయోజనం కంటే అన్యఫలాన్ని దేనినీ ప్రయోజనంగా 
భావించకుండా - అని భావం. అన్యప్రయోజనమంటే - ఇహలోకంలో అనుభవించే 
భోగాలు, పరమపదానికి పోయి ఆత్మను అనుభవించడమనే కైవల్యమోక్షమే. 
వాటి పేరును (ప్రస్తావించడంకూడా వీరికి సహించలేనిది అయినందున 
“మ గొన” - అని అంటున్నారు. “విరున్వూదే” -అని అనకుండా “ఎణ్జాదే” 
అని అనడానికి ఏమి కారణం? అంటే, వాటిని ఒక (ప్రయోజనంగా 
లెక్కించినపుడు కదా, వాటిని కోరడానికి అవకాశం ఉంటుంది. వాటినికోరేవారు 
భగవత్కైంకర్యంలోని భోగ్యతను తెలియనివారే కదా! భగవత్కైంకర్యరుచిని 
తెలిసినవారికి అవి ఉప్పు నీరువలె రసహీనాలై, అధమాలుగా కదా తోస్తాయి 
“భోగా ఇమే విధిశివాదిపదం చ కించ స్వాత్మాను భూతి రితి యా కిల 
ముక్తిరుక్తా సర్వం తదూషజలజోష మహం జుషేయ హస ద్రినాథ! తవ దాస్య 
మహారసజ్ఞః” (వరదరాజస్తవం-81) (హస్తిగిరినాథా! నీ కైంకర్యంలోని భోగ్యతను 
తెలిసిన నేను ఈలోకంలో పొందే భోగ్యాలు, పరలోకంలోని బ్రహ్మరుద్రాదుల 


34 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


పదవులు, వానికి మించినదైన ఆత్మానుభవం - అనబడే మోక్షం - అనే ఇవి 
అన్నిటిని ఉప్పునీరువలె రసహీనాలుగా భావిస్తాను) అని కూరేశులు కూడా 
పలికారు కదా! 


(మాదవనుక్కాబ్బెయలే)- శ్రీమన్నారాయణునకు కైంకర్యం చేయకుండా- 
అని అర్థం. దీనివల్ల కైంకర్యాన్ని శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి - అనే 
దంపతులను ఉద్దేశించే చేయాలి - అని, కైంకర్యమే పరమపురుషార్థమని 
చెప్పబడుతున్నది. కైంకర్యాన్ని పరిగ్రహించేవారు ఒక మిథునం అనే విషయం 
ద్వయంలోని ఉత్తరవాక్యంలో గల “శ్రీమతే” అనే మొదటి పదం ద్వారా చాలా 
స్పష్టంగా చెప్పబడింది కదా! అష్టాక్షరి మహామంత్రంలో “నారాయణాయ” 
అనే మూడవ పదంలో, కైంకర్యాన్ని పరిగ్రహించేది ఒక మిథునం - అనే విషయం 
చెప్పడినప్పటికీ, అది తాత్సర్యార్థంగా స్ఫురిస్తున్నందున, స్పుటంగా ప్రకాశించదు. 
అందువల్లనే కదా, “ఇదిలే తిరుమంత్రత్తిల్‌ శొన్న ప్రాప్యత్తై విశదమాక 
అనుసంధిక్కిజదు” (ఇందులో తిరుమం(త్రంలో చెప్పబడిన ప్రాప్యం వివరంగా 
అనుసంధింపబడుతున్నది) (ముముక్షుప్పడి-167) అని శ్రీపిళ్ళైలోకాచార్యుల 
వారు పలికారు. భగవత్‌ కైంకర్యమే ప్రయోజనమనే విషయం అపష్టాక్షరాత్మకమైన 
తిరుమం(త్రంలోను, ద్వయమం(త్రంలోను ఒక విధంగా చెప్పబడినందున అది 
సుస్పష్టమవుతుంది. “సర్వేషు దేశకాలేషు సర్వావస్థాసు చాచ్యుత!, కింకరో౨_ 
స్మి హృషీకేశ! భూయో భూయోలి_ స్మి కింకరఃి (జితంతే-19) (ఓ హృపీకేశా! 
అచ్యుతా! అన్ని దేశాలలోను, కాలాలలోను, అన్ని సన్నివేశాలలోను నీకు సదా 
కైంకర్యాన్ని చేస్తాను) అని జితంతేస్తోత్రంలో చెప్పబడింది కదా! “ఒ కగ్రీవిల్‌ 
కాలమెల్లామ్‌ ఉడనాయ్‌ మన్ని వ్మగువిలా అడిమై శెయ్యవేణ్లుమ్‌ నామ్‌” 
(తిరువాయ్‌-3-3-1) (కాలవిచ్చేదం లేకుండా నీతో స్థిరంగా కలసి ఉండి 
అంతరాయంలేని కైంకర్యాన్ని మేము నీకు చేయాలి) అని నమ్మాకగ్యార్లు కూడా 
పలికారు కదా! 


(ఉశ్రిగ్రుదు ఇదు ఎను) - ఇది గొప్పది అని - అర్థం. “ఉణువదు ఇదు 
ఎన్టు ఉనక్కాట్పట్టు” (తిరువాయ్‌-9-4-4) (ఈ శేషత్వం నాకు తగినదని నీకు 
దాసుడనై) అని, “నీళ్‌కుడకూత్తను క్కాట్బెయ్‌వదే ఉజువదావదు” (తిరువాయ్‌ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 35 


4-10-10) (కుంభనృత్యాన్ని చేసినవానికి కైంకర్యం చేయడమే తగినది) అని 
ఈ అర్థాన్ని ఆ నమ్మాకగ్యార్లే అనుగ్రహించారు కదా! “ఇదు ఉభ్‌గదు” అని 
అన్నందున అన్యప్రయోజనాలు భగవానునకు శేషభూతమైన జీవుని స్వరూపానికి 
విరుద్దాలైనందున గొప్పవి కావు- అని తెలుస్తున్నది. అందువల్ల ద్వయంలోని 
ఉత్తరవాక్యంలోని చివరి రెండు పదాలద్యారా “తిరుమాలే! నానుమ్‌ ఉనక్కు 
ప్పశ్రీరివడియేన్‌” (తిరుప్పల్లాండు-11) (ఓ శ్రియ! వతీ నేను నీకు అనాదిగా 
దాసుడను) అనే రీతిలో శ్రీమన్నారాయణులనే దంపతులకు శేషమై ఉండేవారికి 
“అడిమై శెయ్‌వార్‌ తిరుమాలుక్కు” (తిరువాయ్‌-6-5-11) అని, “తిరుమాజ్కు 
అరవు శెన్దాల్‌ కుడైయామ్‌” (ముదల్‌ తిరు-53) అని చెప్పబడినందున, 
శ్రీమన్నారాయణులనే దివ్యదంపతులకు కైంకర్యాన్ని చేయడమే ప్రయోజనం 
- అనే విషయం, అదే జీవాత్మస్వరూపానికి అనుగుణమైనది, కనుక గొప్పది - 
అనే విషయం చెప్పబడినదని తెలుస్తున్నది. 


(ఉళన్దళిన్దు) - ఈ కైంకర్యమనేది “నా ఆనందంకోసం చేయబడుతున్నది” 
అనే భావనకు హేతువులైన “నేను, నాది” (అహంకారం, మమకారం) అనే 
దోషాలు తొలగినందున, “తనక్కేయాక ఎనై క్కొళ్ళుమీదే” (నీ కోసంగానే 
నన్ను స్వీకరించు) (తిరువాయ్‌-2-9-4) అని, “ఉనక్కే నా మాట్బెయ్‌వోమ్‌” 
(తిరుప్పావై-29) (నీకే మేము కైంకర్యం చేస్తాము) అనే గొప్ప ప్రయోజనమనే 
భావనతో చేసే రీతిలో మనస్సులో తేటదనాన్ని (స్పష్టతను) పొంది-అని భావం. 
దీనిద్వారా ద్వయంలోని ఉత్తరవాక్యంలో ఉండే “నమః” అనే పదం యొక్క 
అర్థం చెప్పబడింది. 


=, = ఎ ఎవ 

(పెథీగు సెరుమ్‌ సేశ్ర్‌2న్‌ మేలుళదో సేటు ఎను ఇరుస్ఫార్‌)- దీని 
భావమేమంటే - ఈ కైంకర్యమనే ప్రయోజనాన్ని పొందితే, గొప్పదైన ఫలం 
ఇంకొకటి ఒకటి ఉంటుందా? అని భావించేవారు- అని. ఆ విధంగా అయితే, 
పరమపదం గొప్ప ఫలమేకదా! - అని అంటే, పరమపదాన్ని అభిలషించడం 
ఎందుకంటే - అది ఎప్పటికీ నిలచి ఉండే నిత్యవిభూతి అయినందున, 
శుద్దసత్తద్రవ్యాత్మకమైనందున, అక్కడ ఉండేవారికి జ్ఞానానందాలను కల్గిస్తుంది 

ఠా య్‌ Gy “వ 

కనుక, ఈ కైంకర్యమనే ప్రయోజనానికి మధ్యలో అంతరాయం లేని దేశమనే 


36 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


కారణంచేతనే. అందువల్ల కైంకర్యానికి మించి ఏ పురుషార్ధం లేదు- అని 
అనడంలో అడ్డు లేదు. అందువల్ల ఈ రీతిలో ఉండేవారి గొప్పతనాన్ని గూర్చి 
ఇక పల్కుతున్నారు- 

(అరుమ్‌ సేటు వానత్తవర్‌క్కు) -అని అంటూ. దీని భావమేమంటే- 
జీవాత్మకు, సహజమైన శేషత్వమనే దానిని కోల్ఫోనివారై, భగవతైంకర్యంలోనే 
గొప్ప అభినివేశాన్ని కలవారై, భగవానునే గొప్ప భోగంగా కల్షినవారైన 
పరమపదవాసులకు పొందడానికి అరుదై ఉండేవారు - అని. ఇందువల్ల “సదా 
పశ్యంతి” (విష్ణుసూక్తమ్‌) (పరమపదంలో నిత్యసూరులు ఎల్లప్పుడు 
పరమాత్మను దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటారు) అనే రీతిలో “అప్సాకయుదైక్కు 
అప్వాశ్రీముదు ఎన్‌ ఆరానముదమే” (తిరువాయ్‌ 2-5-4) (ఏ సమయానికి ఆ 
సమయం నాకు అతృప్తామృతమై ఉండేవాడా!) అని అంటూ ఆ[గ్రార్డు 
అనుభవించే భగవద్విషయం కంటే తమను పొందడానికి అరుదైన ఫలంగా 
తలచి, అనుభవించాలని ఆశ పడే రీతిలో కాగలరు- అని చెప్పబడినట్టయినది. 
“యే బ్రహ్మన్‌! భగవద్దాస్యభోగైక నిరతా స్పదా, తే ప్రియాతిథయః ప్రోక్తాః 
శ్రీవైకుంఠని వాసినామ్‌” (పాంచరాత్రమ్‌) (ఓ బ్రాహ్మణా! భగవానునకు కైంకర్యం 
చేయడంలోనే ఎల్లప్పుడు అభినివేశాన్ని పొందినవారు శ్రీవైకుంఠంలో 
నివసించేవారికి భోగ్యభూతులుగా చెప్పబడుతున్నారు) అనే ఈ అర్థం 
పాంచరాత్రశాస్త్రంలో చెప్పబడింది కదా! 


5. _ తీర్‌త్త ముయన్దాడువదుమ్‌ శెయ్‌ తవబ్లళ్‌ శెయ్‌వనవుమ్‌, 
పార్‌త్తనై మున్‌ కాత్తపిరాన్‌ పార్పదన్‌ మున్‌, - శీర్‌త్తువరై 
మన్ననడియో మెన్నుమ్‌ వా!గైవు నమక్కీన్లదత్సిన్‌, 
ఎన్న కుతై వేణ్డు మిని. 


మున్‌ = పూర్వం భాకత సంగ్రామంలో, పార్‌త్తనై = అర్జునుని, కాత్త పిరాన్‌= 

రక్షించిన స్వామిని, పార్‌ప్పదన్‌ మున్‌ = కటాక్షించడానికి ముందు, తీర్‌త్తమ్‌= 
పుణ్యతీర్జాలలో, ముయన్టు = గొప్ప ప్రయత్నాన్ని చేసి, అడువదుమ్‌ = స్నానం 
చేయడం, శెయ్‌ తవబ్లళ్‌ = శరీరాన్ని క్లేశపెట్టే తపస్సులను, శెయ్‌వనవుమ్‌= 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 37 


చేయడం (ఆవశ్యకాలు), కాని, శీర్‌ త్తువరై మన్నన్‌ = సంపద నిండుగా కల్గిన 
ద్యారకకు నాథుడైన శ్రీకృష్ణుని, నమక్కు = మనకు, అడియోమ్‌ ఎన్నుమ్‌ వ్యార్‌వు= 
దాస్యమనే సంపదను, ఈన్హదట్సిన్‌ = అనుగ్రహించిన తరువాత, ఇని = ఇకపై, 
ఎన్న కుటై వేణ్డుమ్‌ = మనకేమి కొణత ఉన్నది? 

పలు క్షేత్రాలకు పోవడమనే ప్రయత్నాన్ని చేసి, పుణ్యతీర్థాలలో స్నానం 
చేయడం అనేది అర్జునుని కాపాడిన శ్రీకృష్ణుడు తనను కటాక్షించటానికి ముందు 
భక్తునకు తగిన స్థితి. శ్రీమద్ద్వారకానాథుడైన ఆ శ్రీకృష్ణుడు తన కైంకర్యాన్ని మనకు 
అనుగ్రహించిన తరువాత ఇక ఏమి కొజిత ఉన్నది? ఏ తీర్ధాలలోను స్నానమాన 
నక్కజలేదు; తపస్సును చేయనక్కజ లేదు. 

అళ్ళాన్వూట్టు -: అవతారికై : పూర్వవాక్యత్తాల్‌ ప్రతిపాదిక్కప్పుడుగిణ 
సిద్దోపాయనరణమ్‌, ఇతరోపాయపరిత్యాగత్తె అబ్గిమాగ ఉడైత్తా యిరుక్కు 
మెన్నుమత్తై చరమళ్టోక ముఖత్తాలే అటిన్దు, ఉపాయరూప ప్రవృత్తిగలిల్‌ 
అన్వయము, స్వరూపాను రూపమాగ అనన్‌ పక్కలిలే న్యస్తభరరాయ్‌, 
స్వీకారకార్తార్థ్యత్తై అనుసంధిత్తిరుక్కు మవర్‌గళ్‌ పడియై స్వనిష్టానురూపేణ 
అరుళిచ్చెయ్‌గిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ : (తీర్రముయన్గాడువదుమ్‌) - గంగా, యమునా, సరస్వతీ, 
ప్రభృతిగళాన తీర్థజ్ఞలిలే, పాపక్షయార్థమాగ పెరియ ఉద్యోగత్తోడే అవగాహిక్కు 
మదువుమ్‌. తీర్థజ్ఞభానవై- సావనజలజ్ఞల్‌. ముయజ్చియావదు- ఉద్యోగమ్‌. 
ఆడుగైయావదు- అవైగ్‌/గీలే మణు ననైయ ప్పుగున్దు ముక్రయిగుగై. 


(శెయ్‌ తవజ్ఞళ్‌ శెయ్‌నవుమ్‌)- “ఊన్‌ వాడవుణ్లాదు”, “సారుప్పిడైయే 
నిన్దుమ్‌” “వీకగ్‌కని మూశ్రీలీలైయు మెన్నుమివైయే నుగర్‌న్దు” ఇత్యాదిగళిలే 
శొల్లుగిణపడియే, కాయశోషణార్థమాగ చ్చెయ్యప్పడుమ్‌ తపస్సుకళై చెయ్యు 
మవైయుమ్‌, ఇదుదాన్‌, దానయాగాదిగళుక్కు ముపలక్షణమ్‌. 

(పార్‌త్తనై మున్‌ కాత్త సిరాన్‌ పార్‌ప్పదన్‌మున్‌) - అదావదు - 
ఉసాయాంతరజ్లల్‌ ఎల్లా ముపదేశిక్క క్కేట్టు, అవైగ్‌గినుడైయ దుష్కరత్వ 
త్తెయుమ్‌, స్వరూపవిరుద్దత్వత్తెయుమ్‌ అనుసంధిత్తు శోకావిష్టనాన అర్జుననై, 


38 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


“సర్వధర్మాన్‌” ఇత్యాదిగళాలే, “పూర్యోక్తజ్ఞళాయిరున్దుళ్ల సాంగమాన సకల 
ధర్మజ్లశైయుమ్‌ సవాసనమాగవిట్టు, సౌలభ్యాదిగుణవిశిష్టనాన ఎన్నైయే నిరపేక్షో 
సాయమనూగ ప్పణ్‌[Dు,” సర్వజ్ఞత్వాదిగుణవిశిష్టనాన నాన్‌, ఉన్నుడైయ 
అజ్ఞత్వాదిగలై అనుసంధిత్తు ఎన్‌ పక్కలిలే న్యస్తభరనాన ఉన్నై, మత్రాప్తి 
ప్రతిబంధకస కలపాపజ్ఞలిల్‌ నిన్హుమ్‌ విడువిక్కక్కడవేన్‌. ఆనపిన్సు, శోకియాదే 
కొళ్‌” - ఎను ఉపదేశిత్తు మున్సు రక్షిత్తరుళిన మహోపకారకనానవన్‌ 
కటాక్షిత్తరుళువదజ్కు మున్చు - ఎన్లె. ఇత్తాల్‌ - చరమశ్లోకార్థమ్‌ నెజ్జిల్‌ 
పడువదజ్కు మున్చు- ఎన్టపడి. 

(శీర్‌ త్తునరై మన్నన్‌)- “పదినాజామూయిరనర్‌ తేనిమార్‌ పణి శెయ్య 
త్తువరై ఎన్నుమదిళ్‌ నాయకరాగి వీ శ్ర్‌శ్రైరున్స మణవాళరో ఎన్లిణపడియే, తనక్కు 
అనన్యార్హరాయ్‌, అన్యోపాయోపేయజ్ఞళిల్‌ అన్వయమ 5 భీరున్ద దిన్యమహిషి 
గళుక్కు నాయకనాయ్‌ క్కొణ్లు శ్రీద్వారకైక్కు నిర్వాహకనానవన్‌. 

(అడియోమెన్ను వాళ్రీర్యు నమక్కీన్లత్సిన్‌)- అవనుక్కు నామ్‌ శేషభూతర్‌- 
ఎన్షజిన్దు, స్వరక్షణార్థమాగ స్వప్రవృత్తియిల్‌ అన్వయమ థీ శీరుక్కై యాగిణ 
సంపత్తై నమక్కు త్తన్లరుళిన పిన్చు “అడియో మె”గ్గెయాలే, జ్ఞానానందబ్గలిలు 
జాట్టిల్‌ ఆత్మావుక్కు శేషత్వమే అంతరంగనిరూపక మెన్నుమిడముమ్‌ - 
“వాకగ్రై”న్లయాలే, ఇత్తె యజీయవే స్వయత్ననివృత్తి స్వప్రయోజననివృత్తి 
సిద్ధిక్కైయాల్‌, ఇదువే ఆత్మావుక్కు సంపత్తు ఎన్నుమిడముమ్‌, “నముక్కీన్ల 
దట్సిన్‌” ద ఎన్లెయాలే, అనాదికాల మిస్సంబంధమ్‌ ఉణాయిరుక్కచ్చెయ్‌దే, 
ఇత్తె యిశ్రీరిన్దు కిడననమక్కు, ఇప్ర్రతిపత్తి పిజిన్లదుమ్‌ అవనరులాలే 
ఎన్నుమిడముమ్‌ శొల్లుగిణదు. ఇప్పడి అవన్‌ ఇవ్వాకగ్‌వై నమక్కు త్రన్హరుళిన 
పిన్చు. 

(ఎన్న కుజై వేణ్డు మిని) - అదావదు - ఇని మేలుళ్ళ కాలమ్‌, ఉసాయో 
పేయబ్లళిల్‌ ఒన్టు నిమిత్తమాగక్కుటై పడవేణుమో? ఎన్లై. ఇత్తాల్‌ అవన్‌ “మా 
శుచః” ఎన్టరుళిచ్చెయ్‌దపడియే, నజ్కారియత్తిల్‌ నామ్‌ కరైచ్చల్‌ అశ్రు, 
నిర్భరరాయిరుక్కుముత్తనైయన్లో - ఎన్టదాయిథ్‌[లు. “తావద్గచ్చేత్తు తీర్జాని 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 39 


సరితశ్చ సరాంసి చ, యానన్నాభూచ్చ భూపాల! విష్ణుభక్తిపరం మనః” ఎన్టు 
శ్రీ నిష్లుధర్మత్తిల్‌ శొల్లప్పట్ట నచనముమ్‌, “కిం తస్య దానైః కిం త్రై కిం తపోభి;ః 
క్రి మధ్వరైః, యో నిత్యం ధ్యాయతే దేవం నారాయణమనన్యధీఃి ఎను ఇతిహాస 
సముచ్చయత్తిల్‌ శొల్లపుట్ట వచనమున్‌, ఇప్పాట్టిల్‌ పూర్వవాక్యత్తిల్‌ శొల్లప్పట్ట 
అర్థత్తుక్కు సంవాదమాగ అనుసంధేయమ్‌. ఇదణు ప్పారుళ్‌ - “నిన వానిల్లా 
నెఖ్బు” ఎన్లిణపడియే ఒన్టిలుమ్‌ నిలై నిల్లామల్‌ ఓడిత్తిరియు మనస్సానదు, 
యాదోరళవు మివ్వాత్మావుక్కు ప్రాప్యమువూయ్‌, ప్రాపకముమాయిరుక్కు 
వన్‌పక్కల్‌, భక్తియిల్‌ ఊ/గ్‌౧ముడైత్తాగాదు, అవ్వళవుమ్‌, సరిత్తుక్కళుమ్‌ 
సరస్సుక్కళుమాయ్‌క్కొణ్లు, పావనమాన తీర్ధబ్లతై క్కుణిత్తు ప్పోవానెన్టుమ్‌- 
యావనొరువన్‌, అన్యనిషయత్తిల్‌ మనస్స థ్‌[ు, ద్యోతమానాది-గుణయుక్త 
నాయ్‌, నారశబ్దవాచ్యమాన చేతనసమూహత్తుక్కు ఉసాయోపేయజ్ల్ఞలిరణ్లుమ్‌ 
తానాగ్రెయాలే, నారాయణ శబ్దవాచ్యనానవవనై సార్వకాలము మప్పడియే 
అనుసంధియా నిజ్కుమవనుక్కు, దాన, తీర్ధ, తపోధ్వరబ్గళాల్‌ ఎన్న ప్రయోజన 
ముణ్డు? ఎన్టుమ్‌ శొల్లిగ్‌[గీణే. ఆగ్రెయాల్‌ ఇవై సంవాదమాగ క్కుటై యిల్లై. 


ఐదవ పాశురం :- అవతారిక : ద్వయంలోని పూర్వవాక్యంలో చెప్పబడ్డ 
సిద్దోపాయమనే భగవంతుని ఉపాయంగా ఆశ్రయించడం అన్యోపాయాలను 
విడచిపెట్టడమనే దానిని అంగంగా కల్లినదనే విషయాన్ని గీతంలోని 
చరమక్టోకంలోనే (18-36) తెలిసికొని, అన్యోపాయాలనే కర్మ జ్ఞాన భక్తి యోగాల 
సంబంధం లేకుండా స్వరూపానికి తగినట్టుగా భగవానునివద్ద స్వరక్షణభారాన్ని 
సమర్పించినవారై, తాము భగవానుని ఉపాయంగా ఆశ్రయించి ఉండడమనే 
శరణాగతియే చాలు (పర్యాప్తం) - అని భావించేవారి స్వభావాన్ని తాము 
అందులో నిష్ట కల్లి ఉన్న విషయాన్ని తెలుపడంద్యారా ఈ పాశురాన్ని 
పల్కుతున్నారు. 

వ్యాఖ్య : (తిర్‌త్త ముయన్థాడువదుమ్‌)- గంగ, యమున, సరస్వతి 
మొదలైన పుణ్యనదులలో పాపాలు తీరడంకోసం గొప్ప ప్రయత్నంతో స్నానం 
చేయడం కూడా - అని అర్థం. తీర్జాలంటే- మానవుని పరిశుద్దునిగా చేసే 
జల(ప్రదేశాలు. “ముయజ్చ్బీ”- అంటే- ప్రయత్నం. అంటే- ఆ తీర్ణాలుండే 


40 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


చోటుకు పోవాలని ప్రయత్నించడం. “ఆడుకై” అంటే -వాటిలో లోతుగా దిగి 
మునగడం. 


(శెయ్‌దవర్‌కళ్‌ శయ్‌వనవుమ్‌)- “ఊన్‌ వాడ ఉణ్ణాదు ఉయిర్‌ కావలిట్టు 
ఉడలిల్‌ ప్పిరియా ప్పులనైన్దుమ్‌ నొన్దు తామ్‌ వాడ వాడ త్తవమ్‌ శెయ్యవేణ్లా” 
(పెరియ తిరు-3-2-1) (శరీరం కృశించేటట్లుగా భుజించడం మానివేసి, 
ప్రాణాలకు కావలి పెట్టి, శరీరాన్ని విడువకుండా ఉండే పంచేంద్రియాలు క్లేశపడి, 
తాము క్లేశపడేటట్లు తపస్సు చేయనక్కరలేదు. అని, “పొరుప్పిదైయే నిన్దుమ్‌ 
పునల్‌ కుళిత్తుమ్‌.... ఐన్లు నెరుప్పిడైయే నిణ్కవుమ్‌ నీర్‌ వేణ్లా” (మూన్జామ్‌ 
తిరువన్హాది-70) (పర్వతాలపై నిలచి, జలంలో స్నానమాడి... పంచాగ్నుల మధ్య 
మీరు నిలువనక్కరలేదు) అని, “ఓర్‌ నన్నెణియె వేణ్లువోర్‌ వీశ్రల్‌కనియుమ్‌ 
ఊ శ్రీరీలైయుమ్‌ ఎన్నుమ్‌ ఇవైయే నుకర్‌న్లు ఉడలుమ్‌ తామ్‌ వరున్లి” (పెరియ 
తిరుమడల్‌-12) (అద్వితీయమైన మోక్షమార్గాన్ని పొందదలచినవారు చెట్టునుండే 
రాలే పండ్లను, రాలే ఆకులను మాత్రమే భుజించి, శరీరాన్ని కృశింపచేసికొని) 
అని చెప్పే రీతిలో శరీరాన్ని శ్రమపెట్టుకొని చేయబడే తపస్సు లను చేయడం 
- అని భావం. ఇక్కడ తపస్సులనుగూర్చి పల్కడం- దానం, యాగం మొదలైన 
వానినికూడా ఉపలక్షణ ప్రక్రియలో తెల్పుతుంది. 


(పార్‌త్తనైతన్‌ కాత్తపిరాన్‌ పార్‌ప్పదన్‌ మున్‌)- దీని భావం ఏమంటే- 
అన్యోపాయాలైన కర్మయోగం, భక్తియోగం మొదలైన సాధ్యోపాయాలు అన్నిటిని 
ఉపదేశించదానికి, అవి అనుష్టించడానికి అరుదైనవి- అని, పరమాత్మకు శేషమై 
ఉండే జీవాత్మ స్వరూపానికి విరుద్దమైనవి- అని తలచి, మనస్సులో మిక్కిలి 
విషాదాన్ని పొందిన అర్జునునకు “సర్వధర్మాన్‌ పరిత్యజ్య నూమేకం శరణం 
(వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి నూ శుచః” (గీత-18-66) 
(పలు సాధనాల రూపంలోని ధర్మాలను అన్నిటిని సవాసనగా విడచి, నన్ను 
ఒక్కని మాత్రమే ఉపాయంగా ఆశ్రయించు. (నిశ్చయించుకో) నేను నిన్ను 
అన్ని పాపాలనుండి విడిపిస్తాను. శోకించకు) - అనే చరమశ్టోకంలో, “గీతలో 
ఇంతవరకు చెప్పబడ్డ కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం మొదలైన 
సాధనాలను, వాటి అంగాలను పూర్తిగా విడచి పెట్టి, సౌలభ్యసౌశీల్యాది 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 41 


గుణాలతో కూడిన నన్నే దేనిని ఎదురు చూడని నిరపేక్షోపాయంగా 
ఆశ్రయించు. సర్వజ్ఞత్వ (అన్నిటిని తెలిసి ఉండడం), సర్వశక్తిత్వ (ఏ కార్యాన్ని 
అయిన చేయగల్లిన శక్తిని కల్లి ఉండడం) మొదలైన మహిమలను కల్షిన నేను, 
అజ్జత్వ- అశక్తత్వాది లోపాలను కల్గిన నిన్ను తలచి, నన్ను శరణు పొందిన 
నిన్ను, నన్ను పొందడానికి అంతరాయంగా ఉండే అన్ని పాపాలనుండి 
విడిపిస్తాను. అందువల్ల నీవు శోకించకు- అని ఉపదేశించి, పూర్వం రక్షించి, 
గొప్ప ఉపకారం చేసినవాడు కటాక్షించడానికి ముందే -అని భావం. 
చరమశ్షోకార్థం మనస్సులో నిలువడానికి ముందు - అని సారం. 


(శిర్‌త్తునరై మన్నవన్‌)- “పదినాజామాయిరవర్‌ దేనిమార్‌ పణి శెయ్య, 
తువరై యెన్నుమ్‌ అదిల్‌ నాయకరాకి వీశ్ర్‌్రిరున మణవాళర్‌” (పెరియాగ్ర్యూర్‌. 
తిరు-4-9-4), (పదహారువేల మంది దేవేరులు కైంకర్యం చేయగా, ద్వారక- 
అనే నగరంలో నాయకుడై వేంచేసి ఉండే పెండ్లికొడుకు) అని పల్కిన రీతిలో, 
తదేకశేషభూతులై, అన్యోపాయాలలో, అన్యప్రయోజనాలలో సంబంధం లేకుండా 
ఉండే దివ్యదేవేరులకు నాయకుడై, గొప్ప సంపద నిండి ఉండే ద్వారకానగరికి 
నాయకుడై ఉండేవాడు. 


(అడియోమెన్నుమ్‌ వాకగీవు నమక్కు ఈన్షదట్సిన్‌)- అతనికి మనం 
శేషభూతులమై ఉన్నాము - అనే విషయాన్ని తెలుసుకొని, తమను కాపాడు 
కోవడంకోసం తమకు ప్రయత్నించకుండా ఉండడమనే సంపదను మనకు 
అనుగ్రహించిన తరువాత - అని భావం. “అడియోమ్‌” అని అన్నందున జ్ఞానం, 
ఆనందం మొదలైనవాని కంటే జీవాత్మకు భగవానుని పట్ల శేషభూతుడై 
ఉండడమే ముఖ్యమైన లక్షణం - అనే అర్థం, “వాకగ్‌వు” అని అన్నందున 
దీనిని తెలిసిన తరువాత, తమ కోసంగా ఏదయినా ఒక (ప్రయోజనాన్ని 
అపేక్షించడం, దాని కోసం ప్రయత్నించడం - అనేది తొలగినందున, ఇదే 
ఆత్మకు సంపద - అనే అర్థం, “నమక్కు ఈన్షదజ్విన్‌” అని అన్నందున 
భగవానునితో ఉండే సంబంధం అనాదికాలంగా ఉన్నప్పటికీ, దానిని పోగొట్టు 
కొన్న మనకు ఆ (శేషత్వ) భావన కల్లడం కూడా ఆ స్వామి అను(గ్రహంవల్లనే- 


42 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


అనే అర్థం చెప్పబడుతున్నవి. ఈ రీతిలో భగవానుడు ఈ ఉజ్జీవనాన్ని మనకు 
అనుగ్రహించిన తరువాత- అని ఈ ప్రయోగతాత్సర్యం. 


(ఎన్న కుటై వేణ్లుమ్‌ ఇని) - దీని భావం ఏమంటే- ఇక రాబోయే కాలం 
అంతా ఉపాయాన్ని గూర్చి, ప్రాప్యాన్నిగూర్చి మనం కొణతపడవలసి ఉన్నదా? 
అని. దీనివల్ల అతడు చరమక్టోకంలో “మా శుచి” అని పల్కిన రీతిలోనే, మన 
కార్యంలో మనం ఏమాత్రం విచారం లేకుండా, ఏ బాధ్యతను వహించకుండా 
ఉండవలసినదే- అని భావం. “తావద్గచ్చేత్తు తీర్థాని సరిత శ్చ సరాంసిచ, యావన్న 
భూచ్చ భూపాల. విష్ణుభక్తిపరం మనః” (విష్ణుధర్మమ్‌) - (రాజా! మనస్సు 
ఎంతవరకు విష్ణుభక్తిలో ఆసక్తి లేకుండా ఉంటుందో అంతవరకే పుణ్యతీర్థాల 
లోను, నదులలోను, మడుగులలోను స్నానమాడడానికి వెళ్ళాలి) అని 
విష్ణధర్మంలో చెప్పబడిన వాక్యం, “కిం తస్య దానైః కిం త్రీర్డైః కిం తపోభిః 
కిమధ్వరైః, యో నిత్యం ధ్యాయతే దేవం నారాయణ మనన్యధీః” (ఇతిహాస 
సముచ్చయమ్‌)- (ఎవడు నారాయణునే, వేణు దేనిలోను మనస్సు నిలుపకుండా, 
ఎల్లప్పుడు ధ్యానిస్తున్నాడో, అతనికి దానాలు, తీర్థస్నానాలు, తపస్సులు, యజ్ఞాలు 
మొదలైనవానితో ఏమి పని?) అని ఇతిహాస సముచ్చయంలో చెప్పబడిన వాక్యం, 
ఈ పాశురంలోని పూర్వవాక్యంలో చెప్పబడిన అర్థానికి ప్రమాణంగా 
అనుసంధేయం. దీనికి అర్ధం ఏమంటే - “నిన్హవా నిల్లా నెజ్జినై యుడైయేన్‌, 
ఎన్‌ శెయ్‌కేన్‌?” (స్థిరంగా నిలచి ఉండని మనస్సును కలవాడను. ఏమి చేయను?) 
(పెరియతిరుమొp-1-1-9) అని తిరుమంగై ఆశ్ర్యార్డు పల్కినట్టుగా, దేనిలోను 
స్థిరంగా నిలచి ఉండకుండా, ఎల్లప్పుడు చలిస్తూ ఉండే మనస్సు, ఎంతవరకు 
ఈ ఆత్మకు ప్రాప్యమై ఉపాయమై ఉండే భగవంతుని పట్ల భక్తిని, గౌరవాన్ని 
(ఊనికను) కల్లి ఉన్నదో, అంతవరకే నదులు, మడుగుల రూపంలో పరిశుద్దతను 
కల్గించే తీర్జాలను ఉద్దేశించిపోవాలి - అని, ఎవనికి విషయాంతరాలలో మనస్సు 
ఆసక్తిని పొందకుండా, దేవశబ్దానికి అర్థమైన ప్రకాశించడం మొదలైన గుణాలతో 
కూడినవాడై, నారాలనబడే జీవసమూహానికి ఉపాయమై, ప్రాప్యమై ఉండేవాడు 
తానే కనుక, నారాయణుడనబడేవానిని అన్ని కాలాలలోను ఉపాయంగా, 
ఉపేయంగా భావించేవానికి దానం, తీర్ధం, తపస్సు, యాగం మొదలైన వానితో 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 43 


ఏ ప్రయోజనం లేదు - అని తెలిపింది కదా! అందువల్ల, ఇక్కడ ప్రస్తావింపబడిన 
విష్ణుధర్మవచనం, ఇతిహాససముచ్చయ వాక్యం మొదలైనవి ఈ పాశురంలోని 
అర్థానికి ప్రమాణాలు కావడంలో అడ్డు లేదు. 
6. _ పుణ్దరీకైక్కేళ్వనడియార్‌, అప్పూమిశైయోన్‌ 

అణ్జమొరు పొరుళా ఆదరియార్‌, - మణ్జి 

మలజ్ఞ వొరు మీన్‌ పురణ్ణమాత్తిరత్తాల్‌, ఆర్‌త్తు 

కృలజ్లిడుమో మున్నీర్‌ క్కడల్‌. 
పుణ్ణరీకై క్కేళ్ళన్‌ = లక్ష్మీవల్లభుని, అడియార్‌ = దాస్యంలో అభినివేశాన్ని కలవారు, 
అప్పూ మిశైయోన్‌ = శ్రియఃపతియొక్క తిరునాభీకమలంలో నుండి జన్మించిన 
(బ్రహ్మయొక్క, అణ్జమ్‌ = బ్రహ్మాండాన్ని, ఒరు పొరుళా = ఒక వస్తువుగా 
(ప్రాప్యంగా), ఆదరియార్‌ = ఆదరించరు, ఒరు మీన్‌ = ఒకచేప, మణ్ణి = 
మిక్కిలి ప్రయత్నించి, మలజ్ఞ = స్థితి చెడి క్షోభను పొందేటట్లు. పురణ్ణ 
మాత్తిరత్తాల్‌= పొర్లినంతమాత్రంలో మున్నీర్‌ క్కడల్‌ = వర్షపు నీరు, సముద్ర 
జలం, ఊట నీరు - అనే మూడు విధాలైన నీటిని కల్గిన సముద్రం, ఆర్‌త్తు = 
పెద్ద శబ్దంతో ఘోషించి, కలజ్షిడుమో = కలతను పొందుతుందా? 

లక్ష్మీనాథుని దాసులైన భాగవతోత్తములు ఆ బ్రహ్మయొక్క బ్రహ్మాండాన్ని 
కూడా ఒక ద్రవ్యంగా లెక్కించరు. ఒక చేప గంభీరంగా చూచి, “తన కింద, పైన 
ఉండే నీరు కలగి పోవాలి” అని పొర్లినంతలో మున్నీటిని (నదీజలం, ఊటనీరు, 
వర్షజలమనే మూడు విధాలైన నీటిని) కల సముద్రం తన స్థితిని పోగొట్టుకొని 
కలత పొందుతుందా? 

ఆజావ్పూట్టు -: అవతారికై : ఇప్పడి దుష్కరత్వాదిదోషదర్భనత్తాలే 
ఉపాయాంతరసంగ మణ కూడిశ్రగ్రాకిలుమ్‌, అనాదికాలమ్‌ శబ్దాదిగళిలే వాసనై 
పణ్గిప్పోన ఆత్మావుక్కు, ఉపేయాంతరమాన ఐశ్వర్యత్తై క్కణ్ఞాల్‌ ఆశై 
శెల్హాదొ రీయుమో! అన ఐశ్వర్యో ద్రేకన్లాన్‌ ఇవనెళ్డా క్కలజ్ఞ ప్పణ్ఞాదో? ఎన్న, 
భగవద్దాస్యరసజ్ఞరానవర్‌ గళ్‌, ఐశ్వర్యత్తుక్కు మేలెల్లై యాన బ్రహ్మపదత్తైయుమ్‌ 
ఒరు పురుషార్థమాగ విరువ్చూర్‌గళ్‌. అదుదాన్‌ ఇవర్‌గళ్‌ నెలా కలక్కవుమాట్టాదు 
- ఎనిటార్‌. 


44 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


వ్యాఖ్యానమ్‌ : (పుణ్ణరీగైక్కేళ్య్వనడియార్‌) - పద్మోద్భవైయాయ్‌, పద్మ 
వాసినియా యిరుక్కైయాలే, “పద్మినీ” యెన్టు తిరునామత్తె యుడైయవళాన 
పెరియ పిరాట్టియారుక్కు నల్లభనానవనుడైయ తిరువడిగలిల్‌ః శేషత్వమే 
తబ్గళుక్కు నిరూపమాగ ఉడైయవర్‌గళ్‌. ఇత్తాల్‌- “పణ్ణెనాళాలే నిన్దిరువరుళుమ్‌ 
పజ్జయత్తాల్‌ తిరువరుళుజ్లొణ్లు” ఎన్గిబపడియే అవర్‌గళ్‌ ఇరువరుడైయవుమ్‌ 
విశేషకటాక్షత్తాలే తిరున్ది, తచ్చేషత్వైకనిరూపకరాయ్‌, తద్దాస్యైకరసరా 

పు. త్‌ ౧ 

యిరుక్కుమవర్‌గళ్‌-ఎనె. 


(అప్ఫూమిశైయో నణ్ణమొరుపారుళా వాదరియార్‌) ఐశ్వర్యత్తుక్కు 
మేలెల్లెయాగ ప్రసిద్ధమాయ్‌, తిరునాభీకమలోద్భవనాన బ్రహ్మావినుడైయ 
ఆనందత్తుక్కు హేతువాయ్‌, చతుర్ధశభువనాత్మకమాన అణ్జత్తై ఒరు శరక్కాగ 
ఆదరియార్‌గళ్‌. దేహాత్మాభిమానిగళుక్కుమ్‌, స్వతంత్రరుక్కుమిటే, ఐశ్వర్యమ్‌ 
రసావహమాయ్‌క్కొణ్లు పురుషార్థమా యిరుప్పదు. భగవద్దాస్య మటీన్షవర్‌ 
గళుక్కు, విరసమాయ్‌, జుగుప్పావిషయమాయిరుక్కుమిటే. ఆగైయాల్‌ అత్త 
యాదరిప్పార్‌గళో! 

అప్పడి శొల్లలామో? అన ఐశ్వర్యత్తినుడైయ కిళర్‌ప్పమ్‌ తన్లన్నై ఆశైప్ప 
డుమృడి ఇవర్‌గళ్‌ నెజ్జై క్కలజ్ఞప్పణ్ఞాదో? ఎన్ను మాకాంక్షైయిలే అరుళిచ్చెయ్‌ 
గిటార్‌, మేల్‌. 


(నుణ్జియిత్యాది) ఒరు మత్స్యమానదు, తన్‌ శక్తి ఎల్లావ శ్ర గ్రోడుజ్లూడి, 
యి వి ల్‌: లర 
తళ్ళిక్కొణ్లు నిలైక్కొలైన్లు కలజ్ఞుమ్బడి, ఇడమ్‌ వలజొణ్లు పురణ్ణమాత్రత్తాల్‌, 
ఆశు నీర్‌, ఊశ్ర/ైు నీర్‌, వర్షజల మెన్లిణ జలత్రయయుక్తమాన సముద్ర 
మానదు నిలైకొలైన్దు ఉకళిత్తుక్షుభితమామో! అన్ద మత్స్యత్తినుడైయ స్పురణత్తాల్‌. 
“అప్రమేయో మహోదధి? ఎన్లిణ సముద్రమ్‌ కలజ్షిలన్లో, ఐశ్వర్యత్తినుడైయ 
కిళర్‌త్తినుడైయ కిళర్‌త్తి కణ్హాల్‌ గంభీరమాన ఇవర్‌గళుడైయ హృదయమ్‌ 
కలజ్ఞువదెన్టు కరుత్తు, “బహ్మాణ్ణమణ్దలీమాత్రం కిం లోభాయ మనస్వినః, 
శఫరీస్సురితేనాబ్దేః క్షుబ్బతా నైవ జాయతే” ఎన్నక్కడవదిటే. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 45 


ఆజవ పాశురం :- అవతారిక : ఈ విధంగా అనుష్టించడానికి అరుదై 
ఉండడం మొదలైన దోషాలను చూచి, అన్యోపాయాలలో సంబంధాన్ని 
తెంచుకొన్నా, అనాది కాలంగా శబ్దాదిలౌకిక విషయాలలో అలవాటుపడిన 
ఆత్మకు ఈ లోకంలో ప్రయోజనమై ఉండే సంపదను చూస్తే ఆశ కలుగకుండా 
ఉంటుందా? ఆ సంపత్తులోని పౌష్కల్యం ఇతని ((ప్రపన్నుని) మనస్సును 
కలతను పొందించకుండా ఉంటుందా? అనే ప్రశ్న రాగా, భగవంతుని కైంకర్యం 
చేయడంలోని భోగ్యతను తెలిపినవారు ఆ సంపదకు మించిన (బ్రహ్మాది పదవుల 
రూపంలోని సర్వైశ్వర్యా లను ఒక ఫలంగా లెక్కించరు. వారి మనస్సు కలత 
పొందదు కూడా” అని అంటున్నారు. 

వ్యాఖ్యానం : (పుండరీకైక్కేళ్వన్‌ అడియార్‌) తామరపూవులో పుట్టినదై, 
అక్కడే నివసించేదై ఉన్నందున “పద్మినీ” (పుండరీకై) అనే తిరునామాన్ని 
కల్షినదైన లక్ష్మీదేవి యొక్క ప్రియవల్లభుని శ్రీచరణాలలో శేషభూతులై 
ఉండడమనే దానిని తమకు అసాధారణ లక్షణంగా కలవారు - అని అర్థం. 
దీనివల్ల “పణ్ణై నాళాలే నిన్‌ తిరువరుళుమ్‌ పబ్బయత్తాల్‌ తిరువరుళుమ్‌ కొణ్టు” 
(తిరువాయ్‌-9-2-1) (చిరకాలంగా నీ కరుణను, లక్ష్మీదేవి కరుణను 
పురస్కరించుకొని) అనే రీతిలో వారు వీరి (దివ్యదంపతుల) విశేష కటాక్షంవల్ల 
సంస్కరింపబడి, వారిద్దరికి శేషభూతులై ఉండడమే అసాధారణ లక్షణంగా 
కలవారై, దానినే భోగ్యంగా భావించేవారు - అని భావం. 


(అప్ఫూమిశైయోన్‌ అణ్జమ్‌ ఒరు సొరుళా ఆదరియార్‌)- ఇహలోక 
సంపదకు, పరమావధి అనే కీర్తిని పొందినదై, భగవంతుని తిరునాభీకమలంలో 
జన్మించినవాడైన బ్రహ్మయొక్క ఆనందానికి కారణమైనదై, పధ్నాలుగు 
లోకాలను కల్లినదైన అండాన్ని కూడా ఒక వస్తువుగా లెక్కించరు. దేహాన్నే 
ఆత్మగా భావించేవారికి, తమ ఆత్మ స్వతం(త్రమైనది- అని తలచేవారికిని 
కదా, ఈ లోకంలోని సంపద భోగ్యతను కల్గించేదై, ప్రయోజనమై ఉంటుంది. 
భగవానునకు శేషభూతుడై ఉండడాన్ని తెలిసినవారికి ఆ లౌకికసంపద 
రసహీనమై (భోగ్యత లేనిదై), గర్హించదగినదై ఉంటుంది కదా! అందువల్ల దానిని 


ఆశపడతారా? 


46 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ఆ విధంగా చెప్పవచ్చునా? ఆ సంపదయొక్క గొప్పతనం తాము 
ఆశపడేటట్టుగా వీరి మనస్సును కలత పొందించదా? అనే (ప్రశ్న రాగా, దానికి 
బదులు పల్కుతున్నారు. 

(మళ్లి మలజ్ఞ ఒరు మీన్‌ పురణ్ణ మాత్తిరత్తాల్‌ ఆర్‌త్తు క్కలజ్లిడుమో 
మున్నీర్‌ క్కడల్‌) - ఒక చేప, తన శక్తి అంతటితో సముద్రంలో పొర్లి, అటు 
ఇటు దొర్లినంత మాత్రంతో నదీజలం, ఊటనీరు, వర్షపు నీరు- అనే మూడు 
విధాలైన నీటిని కల్షినందున “మున్నీరో అనే పేరును కల్గిన సముద్రం తన 
స్థితిలో కలత చెంది క్షోభను పొందుతుందా?, ఆ చేప పొర్లినందున “సముద్రం 
రాఘవో రాజా శరణం గంతు మర్హతి, ఖానితః సగరేణాయ నుప్రమేయో 
మహోదధిఃి (రామా-యుద్ద-19-31) (ప్రభువైన రాఘవుడు సముద్రాన్ని 
శరణాగతి చేయదగినవాడు. ఈ గొప్ప సముద్రం సగరునిచే తవ్వబడినది) 
అనే సముద్రం కలత పొందునపుడు కదా, లౌకిక ఆసంపదయొక్క గొప్పతనాన్ని 
చూచి, మిక్కిలి గంభీరమైన వీరి మనస్సు కలతను పొందుతుంది- అని భావం. 
“బహ్మాండమండలీమాత్రం కిం లోభాయ మనస్వినః శఫరీస్సురితేనాబ్దేః క్షుబ్బతా 
నైవ జాయతే” (భాగవతమ్‌-10-20-15) (బ్రహ్మాండాన్ని అంతటిని 
ఇచ్చినప్పటికీ, భగవానునిపట్ల అభినివేశాన్ని పొందిన మనస్సును కలవారు దానిని 
ఆశపడరు. ఒక చేప తుళ్ళినంత మాత్రంలో సముద్రం ఏమా(త్రం క్షోభను 
పొందదు) అని చెప్పబడింది కదా! 


7... తోళార్‌ శుదర్‌త్తికిరి శబ్లుదైయ శునరనుక్కు 
ఆళానార్‌ మశ్ర్‌గ్రొన్దిల్‌ అన్ను శెయ్యార్‌, - మీళా 
ప్పొారువజీియ విణ్ఞాట్టిల్‌ పోగమ్‌ నుగర్‌వార్‌క్కు, 
నరకన్దో ఇన్టిరన్‌తన్‌ నాడు. 


తోళ్‌ ఆర్‌ = బాహువులలో నిండుగా చేరి ఉండే, శుడర్‌ తికిరి = జ్యోతి స్వరూప 
మైన చక్రాన్ని, శజ్ఞుడైయ = పాంచజన్య శంఖాన్ని కల్గినవాడైనందున, శున్హరనుక్కు= 
కల్గిన అందాన్ని కలవానికి, ఆళానార్‌ = (ఆ అందంలో పరాజితులై), దాసులైన 
వారు, మథగ్‌ు ఒన్టిల్‌ = ఆ దాస్యం కంటే వేజుదేనిలోను, అన్ను శెయ్యార్‌ = 
ఆశను కల్లి ఉండు, మీళా = ఈ లోకానికి తిరిగి రావడమనే పునరావృత్తి లేనిది, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 47 


పొరు అరియ = ఉపమానరహితమైన, విణ్ఞాట్టిల్‌ = పరమపదంలోని, పోకమ్‌ = 
మహానందాన్ని, నుకర్‌ నార్‌క్కు = అనుభవించాలనే ఆశను కల్షినవారికి, ఇన్దిరన్‌ 
తన్‌నాడు = ఇంద్రుని స్వర్గం, నరకమ్‌ అనో = నరకంతో సమానం కదా. 
స్వామి భుజాలలో పొందికగా వేంచేసి ఉండి వెలిగే శ్రీసుదర్శనుని 
పాంచజన్యాన్ని కల్గిన సుందరునకు దాసులైనవారు ఆ దాస్యానికి మాటుగా 
ఉండే ఏవిషయం లోను ఆదరాన్ని చూపరు. పునరావృత్తి లేనిది, సాటి లేనిది, 
అరుదైనది అయిన పరమపదంలో మహానందాన్ని అనుభవించడంలో కుతూ 
హలాన్ని కలవారికి స్వర్ణలోకం నరకంతో సమానం కదా! 
ఏ్యగ్రామ్‌ పొట్టు :- అవతారికై : దాస్యచ్చువడణిన్దవర్‌గళ్‌, ఐశ్వర్యత్తుక్కు 
ఎల్లెయాన బ్రహ్మపదత్తై విరున్చూర్‌గళ్‌ - ఎన్జార్‌, కీల్రల. అవన క్రంిగిలే తో శు 
అడిమైప్పుక్కవర్‌గళ్‌, అన్యవిషయజ్నతై ఆదరియార్‌గళ్‌- ఎన్లిజార్‌, ఇదిల్‌. 
వ్యాఖ్యానమ్‌ : (తోళార్‌ శుడర్‌త్తికిరి శజ్లుడైయ శున్దరనుక్కు) - తిరుత్తోళోడే 
శేర్‌న్దిరున్దుళ్ళ తేజోరూపమాన తిరువాక్రర్రీయెయున్‌, శ్రీపాంచజన్యత్తైయు 
ముడైెయనా గైయాలే నన్ద్ల అకిగెయుడైయననుక్కు. “మనైప్పాల్‌ పిజన్హార్‌ 
సిణన్లెయ్‌దుమ్‌ సేరిన్బ మెల్లామ్‌ తుణన్లార్‌, తొకియిదార్‌ అత్తోళొ' ఎన్లిపడియే 
వెజుమ్‌ పుణత్తిలే ఆలత్తి వట్రీక్కవేణ్డువ్చుడి యిరుక్కిణ తన్నక్టంగాలే, ప్రాకృత 
సకలవిషయ సంగత్తెయుమ్‌ అజుక్కవ్ర్‌గ్రూన తిరుత్తోళ్‌గళోడే, “అణియా 
రాక్ఞలీయుమ్‌ శజ్ఞముమ్‌” ఎన్లిణిపడియే సర్వాభరణజ్ఞళుమ్‌ తామేయాయ్‌ 
ప్పోరువ్చుడి యిరుక్కిఆ తిరువాశ్రరీచైయువ్‌, శ్రీపాంచజన్యత్తైయుమ్‌ 
ఏన్టుగైయాల్‌ వన్హ అకరిగుజమ్‌ కూడినాల్‌, అక్రిగు ఇరట్టిత్తిరుక్కుమిటే. 
(శున్దరనుక్కాలానార్‌)- ఇప్పుడి యిరున్దుళ్ళ అక0గై యుడైయవనుక్కు. 
అవ్వళగుక్కు తో/గ్‌[౧) అడిమైయానవర్‌గళ్‌. “పుల్ణరీగై క్కేళ్వనడియారో'- ఎన్లిజు 
విడత్తిలే శొన్న దాస్యమ్‌ స్వరూపప్రయుక్షమ్‌. ఇదు గుణకృతమ్‌, శుస్టరనుక్కు”- 
ఎన్టుమ్‌, “ఆలానార్‌” - ఎన్టుమ్‌ శొల్లుగైయాలే, స్వరూప ప్రయుక్తనూన దాస్యత్తిలే 
నిణ్కుమవర్‌గశైయుమ్‌, అప్పోదైక్కప్పోదు- అకంిగుక్కు తోగ్‌[గు, ఎశ్రీముదిక్కొడు 
క్కున్చుడి పణ్లుమిటే, విషయవైలక్షణ్యమ్‌ ఆగ్రైయాల్‌, ఇప్పోదు అకరగుక్కు 
త్తోశ్‌[ైు, అడిమైపుక్కవర్‌గలై చ్పొల్లుగిదు. 


48 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(మ్‌ గ్రొన్టిల్‌ అన్ను శెయ్యార్‌) అదావదు - అప్పడి యడిమై యానవర్‌ 
గళ్‌. అవ్విషయత్తుక్కు అన్వయమాయిరుక్కుమ్‌ ప్రాకృత విషయ్లళిల్‌ 
ఒన్టిలుమ్‌, స్నేహమ్‌ పణ్ఞార్‌గళ్‌ ఎన్లె. అప్రాకృతమాయ్‌, అతిమనోహరమా 
యిరుక్కుమ్‌ విషయత్తిల్‌ వాళి అటిన్టు అదిలే తోశ్ర్‌శ్రీరుక్కుమవర్‌గళ్‌, 
అత్యాభాసమాయ్‌, అవిలక్షణమాన ప్రాక్స తవిషయజ్ఞలై విరుమ్బు వార్‌గళో! 


ఐహికవిషయజ్ఞలిల్‌ అప్పడి యిరున్హాలుమ్‌, ఇత్తై ప్పథ్‌గ అతివిలక్షణ 
మాన స్వర్గాద్యాముష్మిక విషయజ్షలై క్కణ్ఞాల్‌, అదిల్‌ అన్ను శెల్లాదో? ఎన్ను 
మా కాంక్షైయిలే అరుళిచ్చెయ్‌గిటార్‌, మేల్‌. 

(మీలా ప్పారువరియ విణ్ఞాట్టిల్‌ పోగమ్‌ నుగర్‌వార్‌క్కు) అదావదు- “న 
చ పునరావర్తతే న చ పునరావర్తతే” ఎన్లిణపడియే పునరావృత్తి రహితమాయ్‌, 
అప్రాకృతమాయ్‌, శుద్దసత్వమయమాయ్‌, నిరవధికతేజోరూసమా యిరుక్కై 
యాలే ఉపమానరహితమాయ్‌, “తదక్షరే పరమే వ్యోమన్‌” ఎన్లిణ పడియే, 
పరమాకాశశబ్దవాచ్యమాన తిరునాట్టిలే భోగత్తై భుజిక్కవేణు మెన్నుమ్‌ అశై 
యుడైయవర్‌గళుక్కు. 


(నరకన్లో విన్దిరనన్‌ నాడు) - అదావదు. “క్షీణీ పుణ్యే మర్యలోకం విశంతి” 
ఎన్గిఖపడియే, పుణ్యక్షయమ్‌ పిబన్దవాటే ముగమ్‌ కీకగ్‌ ప్పడ త్తళ్ళివిడువ్చుడి 
యిరుప్పదాయ్‌, ప్రాకృతమాన స్వసదృ శలోకజ్లల్‌ పలవ శ్రశ్రాయు ముడైత్తాయ్‌, 
కర్మవశ్యచేతననాన ఇంద్రనుక్కు, భోగస్థానమాన నాడాయిరున్దుళ్ళ స్వర్గలోకమ్‌, 
నరకప్రాయమనో-ఎన్లె. ఇత్తాల్‌ ఇన విభూతియిల్‌ భోగమ్‌, దుఃఖావహమా 
యిరుక్కుమెన్ట దాయి గు. “తత్పదం ప్రాప్తుకామూ యే విష్ణో స్తేషాం మహాత్మ 
నామ్‌, భోగాః పురన్దరాదీనాం తే సర్వే నిరయోపమాః” ఎన్టు ఇన్వర్థమ్‌ బ్రహ్మాణ్ణ 
పురాణత్తిలే శొల్లప్పట్టదిటే. 

ఏడవ పాశురం :- అవతారిక : భగవంతునకు దాసభూతులై ఉండడంలోని 
భోగ్యతను తెలిసినవారు ఈ లౌకికసంపదకు చరమావధి అయిన బ్రహ్మపదవిని 
సైతం ఆశపడరు - అని గడచిన పాశురంలో పలికారు. అతని అందంలో 
జితులై, అతనికి దాసులైనవారు ఈ లీలావిభూతిలో ఉండే ఏ విషయాన్ని 
ఆశించరు- అని ఈ పాశురంలో అంటున్నారు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 49 


వ్యాఖ్యానం :- (తోళార్‌ త్తికిరి చ్చజ్ఞుడైయ శున్షరనుక్కు) చతుర్వాహువు 
లను కల్లి ఉండి, జ్యోతిస్సమూహమైన శ్రీసుదర్శనచక్రాన్ని, శ్రీపాంచజన్యాన్ని 
కల్గినవాడైనందున కల్గిన అందాలు కల్షినవానికి - అని అర్థం. “మనైస్సాల్‌ 
పిజన్హార్‌ సిఆన్టెయ్‌దుమ్‌ ఫే పేరిన్బ మెల్లామ్‌ తుఅున్హార్‌ తొభ్రుదార్‌ అతోళ్‌” 
(ఇరణ్డామ్‌ తిరు-42) (భగవానుని ఆ బాహువులను నమస్కరించే వారు, 
సంసారంలో జన్మించినవారు పొందే అల్ఫానందాలని అన్నిటినీ గర్హిస్తారు) 
అనే రీతిలో శంఖచ(క్రాలను ధరించకపోయినా, (సహజంగా ఉండే అందంవల్ల 
కలిగే) దృష్టిదోషాన్ని పరిహరించవలసినట్టుండే తన అందంతో ప్రాకృతమైన 
(ఈలోకంలోని) అన్ని విషయాలలోని సంగాన్ని ఛేదించగల్లిన బాహువులతో 
“అణియా ర్యారీయుమ్‌ శజ్ఞముమ్‌” (తిరువాయ్‌-8-3-6) (అందమైన 
ఆభరణంవంటి చక్రం, శంఖం) అనే రీతిలో అన్ని ఆభరణాల అందాన్ని వాటికి 
తానే కల్గించగల్గిన శంఖచ(క్రాలను ధరించినందున ఏర్పడిన అందం కూడా 
కలిస్తే ఇక అందం రెండింతలుగా ఉంటుంది కదా! 


(శున్షరనుక్కు ఆళానార్‌)- ఈవిధంగా ఉండే అందాన్ని కలవానికి ఆ 
అందంవల్ల పరాజితులై, వశులై, దాసులైన వారు- అని భావం. గడచిన ఆజవ 
పాశురంలో “పుణ్ణరీకైక్కేళ్వన్‌ అడియారో అని మాత్రం పల్కినందున ఈ 
దాస్యం భగవానుడు శేషియై ఉండే స్వరూపంవల్ల కల్గినది. (భగవచ్చేషత్వ 
ప్రయుక్తమైనది.) “శున్దరనుక్కు” అని, “ఆళానారో అని విశేషించి పల్కినందున, 
ఇక్కడ చెప్పబడే దాస్యం గుణాలను చూచి, దానికి జితులై, దాసులై ఉండే 
విషయాన్ని తెల్పుతున్నది. స్వరూపంతో శేషభూతులై ఉండే వారిని కూడా, 
అప్పటికప్పుడు కొత్తకొత్తగా స్ఫురించే తన అందంతో పరాజితులను చేసి తనకు 
దాసులుగా చేసికొంటుంది కదా! - భగవానుని వైలక్షణ ణ్యం. అందువల్ల, ఇపుడు 
అందానికి పరాజితులై, దాసులైన వారిని ఈ(ప్రయోగం తెల్పుతున్నది. 


(మథీగొన్టిల్‌ అన్ను శెయ్యార్‌)- దీని భావం ఏమంటే? - ఆవిధంగా 
సర్వేశ్వరుని కల్యాణగుణాలను దర్శించి దాసులయ్యేవారు, ఆ స్వామిని తప్ప, 
మిగిలిన (ప్రాకృత విషయాలలో దేనిలోని ఆసక్తిని కల్లి ఉండరు - అని. 
ప్రకృతిసంబంధం తీరినవారై, మిక్కిలి అందంగా ఉండే భగవద్విషయం యొక్క 


50 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


గొప్పతనాన్ని తెలిసికొని, దానిచే జితులై ఉండేవారు, పైపైన తోచే గొప్పతనాన్ని 
కల్గినదై, వాస్తవానికి ఏమాత్రం గొప్పతనం లేనిదైన ఇహలోకవిషయాలను 
ఆశపడతారా? 


ఈ లోకంలోని విషయాలను ఆశపడకపోయినా, వాటికంటే మిక్కిలి 
గొప్పవి అయిన స్వర్గాదిపారలౌకికఫలాలని చూస్తే, వాటిలో ఆశ కలుగదా ? 
అనే సందేహం కలుగగా, దానికి అనంతర భాగంలో బదులిస్తున్నారు. 


(మీలా ప్పారునరియ విణ్హాట్టిల్‌ పోకవ్‌ నుకర్‌వార్‌ క్కు) - దీని 
తాత్సర్యమేమంటే - “న చ పునరావర్తతే, న చ పునరావర్తతే” (ఛాందోగ్య-8- 
15-1) (ఈ ముక్తపురుషుడు మళ్ళీ తిరిగి ఈలోకంలో రాడు. మళ్ళీ తిరిగి 
ఈ లోకంలోకి రాడు) అనే రీతిలో ఈలోకానికి మళ్ళీ తిరిగి రావడం అనేది 
లేనిదై, ప్రకృతిసంబంధం లేనిదై, శుద్ద సత్త్యద్రవ్యంలో రూపొందినదై, సాటి 
లేని జ్యోతిస్పరూపమై ఉన్నందున ఉపమానరహితమై, “యస్మిన్నిదం సంచ 
విశైతి విశ్వం యస్మిన్‌ దేవా అథి విశ్వే నిషేదుః, తదేవ భూతం తదుభవ్యమా 
ఇదమ్‌ యదక్షరే పరమే వ్యోమన్‌” (తైత్తి-నారా-1-2) (దేనిలో ఈ లోకం అంతా 
సంహారకాలంలో లోపల అణగి ఉన్నదో, సృష్టికాలంలో వ్యక్తమవుతున్నదో, 
దేవతలందజు దేనిని ఆశ్రయిస్తున్నారో, ఆ పరబ్రహ్మమే పూర్వం ఉన్న 
వస్తువులకు అంతర్యామి. తరువాత ఉండబోయే వస్తువులకు అంతర్యామి, 
అదే నశించని పరమపదంలో ఉన్నది) అనే రీతిలో పరమాకాశమనబడే 
తిరునాడులో మహానందాన్ని అనుభవించాలి- అనే ఆశను కలవారికి. 


(నరకన్లో ఇన్టిరన్‌తన్‌నాడు) - దీని భావం ఏమంటే - “తే తం భుక్వా 
స్వర్గలోకం విశాలం క్షీణ పుణ్యే మర్శ్యలోకం విశంతి, ఏనం త్రయీధర్మ మను 
ప్రపన్నాః గతాగతం కామకామా లభంతే” (గీత-9-21) (వారు, ఆ విశాలమైన 
స్వర్గసుఖాలను అనుభవించి, పుణ్యం నశించగానే మళ్ళీ తిరిగి మానవలోకాన్ని 
చేరుతారు. ఈ విధంగా (వేదాంతమైన ఉపనిషత్తులలోని అర్థాలను తెలియక) 
వేదం పూర్వభాగంలో తెలుపబడిన యాగాదిధర్మాలను మాత్రం అనుష్టించి, 
దానివల్ల పొందే స్వర్గం మొదలైనవానినే కోరి, అల్పమైనది, అస్థిరమైనది అయిన 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 51 


స్వర్గాదిసుఖాలను అనుభవించి, తిరిగివస్తున్నారు) అనే రీతిలో స్వర్గసుఖాలకు 
కారణమైన పుణ్యం తీరిపోగానే తలక్రిందులుగా కిందకు తోయబడేటట్టున్నదై, 
ప్రకృతిసంబంధం కల్షినలోకాలను పెక్కింటిని కల్షినదై, తనలో కల్లినదై, 
కర్మవశ్యుడైన ఇంద్రునకు పాలించి, ఆనందించే చోటైన స్వర్గలోకంకూడా 
నరకంతో సమానమైనది కదా - అని భావం. దీనివల్ల ఈ లీలావిభూతిలోని 
అనుభవం ఏదయినా అది దుఃఖాన్ని కల్షించేదై ఉంటుందని తెలుపబడింది. 
“తత్సదం ప్రాపు కామాయే విష స్తేషాం మహాత్మనామ్‌, భోగాః పురందరాదీనాం 
తే సర్వే నిరయోపమాః” (బ్రహ్మాండపురాణమ్‌) - విష్ణువుయొక్క పరమపదాన్ని 
పొందాలని కోరే మహాపురుషులకు ఇం(ద్రాదుల భోగాలన్నీ నరకప్రాయాలు) 
అని ఈ అర్థం (బ్రహ్మాండపురాణంలో కూడా చెప్పబడింది కదా ! 


8. ముగ) ప్పువన మెలా ముణ్జ ముగిల్‌వణ్ణన్‌ 

కలై త్వుగాయ్‌ శేర్‌ క్కంలన్టి, - మభ్ర్‌్రొన్డె 

ఇచ్చియా అన్నర్‌ తనక్కెజ్సనే శెయ్‌దిడినుమ్‌, జ 

ఉచ్చియాల్‌ ఏజ్కు ముగన్లు 
పువనమ్‌ ఎల్లామ్‌ = అన్ని లోకాలను, ముగ్‌/[౧ ఉణ్ణ = ప్రళయకాలంలో అంతటిని 
(గ్రహించిన, ముకిల్‌ వజ్ఞన్‌ = మేఘవర్గుని, కగ్‌[౧ తుభ్రాయాయ్‌ శేర్‌= దట్టంగా 
ఉండే తులసి చేరిన (సమర్సింపబడిన), క్టంలన్లి = శ్రీచరణాలు తప్ప, మి[్భు 
ఒన్హై = వేజొక ప్రయోజనాన్ని, ఇచ్చియార్‌ అన్బర్‌ = ఆశించని భక్తిని కలవారు, 
తనక్కు= స్వామి అయిన తనకు, ఎజ్లనే శెయ్‌దిడినుమ్‌ = ఏవిధంగా చేసినా 
(సమర్పించినా), ఉకన్లు = తాను ఆనందాన్ని పొంది, ఉచ్చియాల్‌ ఏజ్కుమ్‌= 
శిరస్సుతో గ్రహిస్తాడు. 

సకలలోకాలను పూర్తిగా తన ఉదరంలో పెట్టుకొని రక్షించినవాడు, నల్లని 
మేఘవర్ణంవంటి వర్గాన్ని కలవాడైన భగవానుని తులసీమాలికలచే అలంకరింపబడ్డ 
శ్రీచరణాలను తప్ప వేజు దేనినీ కోరకుండా ఉండే భక్తులు, స్వామి అయిన అతడు 
తనకు వారు ఏసేవను ఏవిధంగా చేసినా దానిని మనస్సులో ఆనందించి శిరసా 
వహిస్తాడు. 


52 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ఎట్టామ్సాట్టు :- అవతారికై : అనన్యప్రయోజనరాయ్‌క్కొణ్లు, తన్‌ పక్కల్‌ 
ప్రేమయుక్త రానవర్‌గళ్‌ అడిమై శెయ్యుమిడత్తిల్‌, యేదేను మొరుపడి 
శెయ్‌దాలుమ్‌, అవన్‌ అత్తై ఉగన్గు శిరసావహిక్కు మెన్గిజార్‌. 

వ్యాఖ్యానమ్‌:- (ము గ్‌[) ప్పువనమెల్లా ముణ్బ ముగిల్‌వజ్ఞన్‌)- ప్రళయత్తిల్‌ 
అకలీయామే, సకలలోకజ్జలైయు మొన్టు మొక్రగియానుల్‌ తిరువయి లే వైత్తు 
నోక్కిజదు, తన్‌ పేజెన్నుమిడమ్‌ వడివిల్‌ పుగరిలే తో థ్‌[గుమ్బడి యిరున్ల 
కాళమేఫఘునిభమాన వడివైయుడైయవన్‌. ఇప్పోదు ఇదై చ్పొల్లుగిణదు, 
“తాయిరుక్కుమ్‌ వజ్ఞమే ఉమ్మైత్తన్‌ వయిథ్‌గీరుత్తి యుయ్యక్కొణ్డాన్‌” 
ఎన్లిణపడియే ఆపద్దశైయిలే అఖిలలోకజ్జలైయుమ్‌, అవై యణీయాదిరుక్క, 
త్తాన్‌ అటీన్ట సంబంధమే హేతువాగ వయి థీగిలే వైత్తు రక్షిత్తదు, తన్‌ పేటెన్ను 
మిడమ్‌ తన్‌ వడినిలే తోశ్ర్‌గ్రువ్చుడి యిరున్షవన్‌. ఇత్తాల్‌ - అనన్య ప్రయోజన 
రాయ్‌, త్తన్‌ పక్కల్‌ ప్రేమయుక్తరానవర్‌గళ్‌, స్వవిషయత్తిల్‌ పణ్జుమ్‌ శేషవృత్తిగళై 
ఆదరిత్తుక్కైక్కొళ్లు మెన్నుమిడమ్‌ తో శ్రీగ్రుగ్రెక్కాగ. 

(కథీగై త్తుగ్రరాయ్‌ శేర్‌ క్క శ్రీంిలన్ది)- తన్నిలత్తిలుజాట్టిల్‌, తిరుమేనియోట్టై 
స్పర్శత్తాలే, “త శ్రరైక్కుమ్‌ తుక్రరాయ్‌” ఎన్గిణపడియే, తళ్ణై త్తిరున్దుళ్ళ 
తిరుత్తుక్రగాయోడే శేర్‌న్టిరున్దుళ్ళ తిరువడిగళై యొకగీయ. ఇదుదాన్‌ తిరువడి 
గలిల్‌ ఒప్పనైక్కెల్లామ్‌ ఉపలక్షణమ్‌. 

(మ ్రీగ్రొన్టై యిచ్చియా వన్చర్‌- ఇప్పడి పరమభోగ్యమాన ఇత్తిరువడిగతై 
యొ్రలీయ, వేజొరు ప్రయోజనత్తై ఇచ్చియాదపడియాన ప్రేమముణ్ఞానవర్‌గళ్‌. 
ప్రయోజనాంతరపరరాయ్‌, కించిత్కరిస్సార్‌. “దేహి మే దదామి తే” ఎన్లిణ 
పడియే, కొడుత్తు క్కొళ్ళుగైక్కిటే కించిత్కరిప్పదు. అజ్ఞనన్టిక్కే, “ఇను వన్టిత్త 
వైయుమ్‌”ఇత్యాదిప్పడియే కొణ్బత్తుక్కు క్కైక్కూలి క్కొడుక్కున్చుడియాన 
అనన్యప్రయోజన భక్తిరానవర్‌గళ్‌. 

(తనక్కెజనే శెయ్‌దిడినుమ్‌)- వగుత్త శేషియాన తనక్కు అడిమై శెయ్యు 
మిడత్తిల్‌, ప్రమపరవశరాయ్‌క్కొణ్లు, అక్రమమాగవాదల్‌, సక్రమమాగవాదల్‌- 
ఎప్పుడి శెయ్యిలుమ్‌. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 53 


(ఉచ్చియాలేజ్కు ముగన్దు) - ప్రీతనాయ్‌ క్కొణు శిరసావహిక్కుమ్‌. 
ఎజ్జనే శెయ్‌దిడిను ముచ్చియాలేభ్రైయావదు- ఇవన్‌ కాలాలే పొగట్టవ ఖిగ్రై, 
అనన్‌ తలైయాలే యేత్రై, “యాః క్రియా స్పంప్రయుక్తాస్యు రేకాంతగతబుద్దిభిః, 
తా స్పర్వా ళ్ళిరసా దేవః ప్రతిగృహ్లాతి వై స్వయమ్‌” (భారతే-మోక్షధర్మే) ఎన్నక్కడ 
వదిటే. 

ఎనిమిదవ పాశురం :- అవతారిక : అన్యప్రయోజనాలను వేనినీ 
కాంక్షించనివారై, తనపట్ల (ప్రేమను (భక్తిని) కలవారు, దాస్యం చేసేటపుడు 
దానిని ఏరీతిలో చేసినా, భగవానుడు ఆ సేవను ఆనందంతో శిరస్సుతో 
పరిగ్రహిస్తాడు- అని ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (మ్‌ ప్పువనమెల్లామ్‌ ఉణ్ణ ముకిల్‌వణ్బన్‌)- 
'ప్రళభయజలం లోకాలను ముంచి వేయబోయినపుడు, లోకాలను అన్నిటిని, 
అవి నశించని రీతిలో, దేనినీ విడువకుండా, మింగి, తన ఉదరంలో పెట్టుకొని 
రక్షించడం అనేది స్వప్రయోజనం- అని తన తిరుమేనిలోని కాంతిద్వారా 
స్ఫురించేటట్టుగా ఉండే (మెజిసే) కాలమేఘంవంటి తిరుమేనిని కలవాడు - 
అని భావం. ఇపుడు ఈ వృత్తాంతాన్ని ప్రస్తావించడం - “తాయిరుక్కుమ్‌ 
వణ్ణమే ఉమై త్తన్‌ వయి్‌శ్రిరుత్తి ఉయ్యక్కొణ్లాన్‌” (పెరియతిరుమొళి-11- 
6-6) (తల్లివలె మిమ్ములను తన కడుపులో పెట్టుకొని రక్షించాడు) అనే రీతిలో 
ఆపత్కాలంలో అన్ని లోకాలను, అవి తన సొత్తు అనే విషయాన్ని అవి తెలియక 
పోయినా, తాను ఆ విషయాన్ని (గ్రహించి, ఆ స్వస్వామి భావసంబంధం 
కారణంగా తన ఉదరంలో పెట్టుకొని రక్షించడం అనేది తన ప్రయోజనం- 
అని తన తిరుమేనిలో స్ఫురించేటట్టుగా ఉండేవాడు - అనే భావాన్ని స్ఫురింప 
జేయడంకోసం ఇందువల్ల, అన్యప్రయోజనాన్ని ఆశించనివారై, తనపట్ల భక్తిని 
కలవారు తన విషయంలో చేసే కైంకర్యాలను ఆదరంతో సర్వేశ్వరుడు 
స్వీకరిస్తాడు -అని తెలుస్తున్నది. 


(క్‌గ్రాత్తు[రాయ్‌శేర్‌ కశ్రరిలన్టి)- తాను మొలిచిన చోట కంటే భగవానుని 
తిరుమేనిలో మాలగా రూపొందిననాడు “తగైక్కుమ్‌ తుకరాయ్‌” (పెరియ 


54 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


తిరువన్హాది-39) (ఏపుగా పెరిగే తులసి) అనే రీతిలో మిక్కిలి వికాసాన్ని పొందే 
తులసితో చేరి ఉండే శ్రీచరణాలను తప్ప - అని భావం. ఇక్కడ తులసిని 
పల్కడం భగవానుని శ్రీచరణాలలో ఉండే మిగిలిన భూషణాలకు అన్నిటికి 


ఉపలక్షణం. 


(మథ్‌[గొన్జై ఇచ్చియా అన్బర్‌) - ఈవిధంగా చాలా భోగ్యమైన 
శ్రీచరణాలను తప్ప, వేజొక ప్రయోజనాన్ని ఆశపడని రీతిలోని భక్తిని కలవారు. 
అన్యప్రయోజనాలను ఆశించేవారై, భగవత్కైంకర్యాన్ని చేసేవవారు “దేహి మే 
దదామి తే” (యజుర్‌కాండమ్‌-1-50) (దేవా! నీవు నాకీ ఫలాన్ని ప్రసాదించు. 
నేను నీకు యాగంలో హవిస్సును సమర్పిస్తాను) అనే రీతిలో, ఒక వస్తువును 
(గ్రహించడం కోసం కదా ఇంకొక వస్తువును ఇచ్చి కైంకర్యాన్ని చేస్తారు. ఆ 
రీతిలో కాకుండా, “ఇన్టు నన్గు ఇత్తనైయుమ్‌ అముదుశెయ్‌దిడప్పెటిల్‌, నాన్‌ 
ఒన్టు నూజాయిరమాక క్కొడుత్త స్పిన్ను మాళుమ్‌ శెయ్‌వన్‌” (నాచ్చియార్‌- 
తిరు-9-7) (నేనిపుడు సమర్పించే దీనిని అంతా ఆరగిస్తే, నేను దీనికి 
నూరురెట్టుగా సమర్పించి ఇంకా కైంకర్యం చేస్తాను) అనే [క్రమంలో తన 
కైంకర్యాన్ని స్వామి స్వీకరించడానికి కూలిగా, ఇంకా ఇంకా పలు విధాలైన 
సేవలను చేసే రీతిలోని ఏ ప్రయోజనాన్ని కోరని భక్తిని కలవారు. 


(తనక్కు ఎజ్జనే శెయ్‌దిడినుమ్‌)- స్వరూపానుగుణమైన స్వామియైన 
తనకు కైంకర్యం చేసేటపుడు భక్తితో కూడినవారై, సంబంధం లేకుండానో, 
లేక సంబంధపూర్వకంగానో- ఏవిధంగా చేసినా, 


(ఉచ్చియాల్‌ ఏజ్కుమ్‌ ఉకన్గు)- ఆనందంతో కూడినవాడై, శిరస్సుతో 
పరిగ్రహిస్తాడు. ఏవిధంగా చేసినా శిరస్సుతో పరి[గ్రహించడమంటే - ఇతడు 
కాలితో ఇచ్చినవానిని కూడా అతడు తలతో స్వీకరించడం. “యా క్రియాః 
సంప్రయుక్తా స్సు రేకాంతగతబుద్ధిభిః, తా సర్వాః శిరసా దేవః ప్రతిగృహ్లాతి 
వై స్వయమ్‌” (భారతం-మోక్ష- 353-44) (భగవానుని ఒక్కని విషయంలోనే 
మనస్సు లగ్నమై ఉండేవారు చేసే మంచి కార్యాలను అన్నిటిని భగవానుడు 
స్వయంగా తన శిరస్సుతో స్వీకరిస్తాడు) అని చెప్పబడిందికదా ! 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 55 


9. _ ఆశిలరుళాల్‌ అనైత్తులగుమ్‌ కాత్తలిక్కుమ్‌, 

వాశ మలరాళ్‌ మణవాళన్‌, - తేశు పొలి 

విణ్లాట్టిల్‌ శాల విరుమ్బుమే, వేటొనె 

ణట థి 

ఎణ్జాదార్‌ నెజ్బుత్తిరుప్పు 
ఆశుఇల్‌ = దోషం లేని, అరుళాల్‌ = కరుణతో, అనైత్తు ఉలకమ్‌ = అన్ని 
లోకాలను, కాత్తు = రక్షించి, అళిక్కుమ్‌ = (వారు వారుకోరిన) మనోరథాలను 
అనుగ్రహించే, వాశ మలరాళ్‌ మణవాళన్‌ = సువాసవను కల తామరపూవును 
నివాసస్థానంగా కల లక్ష్మీదేవి వల్లభుడు, వేణు ఒన్టై = తనకంటే వేజొక ప్రాప్యాన్ని, 
ఎణ్ఞాదార్‌ = కోరనివారి, నెజ్బత్తు = హృదయంలో, ఇరుప్పు = ఉండడం, తేశు 
పొలి= జ్యోతిర్మయమైన, విణ్ఞాట్టిల్‌ = పరమపదంలో కంటే, శాల = ఎక్కువ, 
విరుమ్సుమ్‌= ఆశపడతాడు. 


ఏ దోషం లేని (సహజమైన) కరుణతో లోకాలను అన్నిటిని రక్షించేవాడు, 
సువాసనను నిండుగా కల తామరపూవులో అవతరించిన లక్ష్మీదేవికి వల్లభుడైన 
భగవానుడు తనను తప్ప వేజటొక విషయాన్ని భావించని పరమైకాంతుల మనస్సులో 
నివసించడం- పరమపదంలో నివసించడంకంటే మిక్కిలి ఆనందకరంగా భావిస్తాడు. 


ఒన్సదామ్‌ పాట్లు :- అవతారికై - అనన్యప్రయోజనరాయ్‌ అడిమైశెయ్యు 
మవర్‌గళ్‌ విషయత్తిల్‌, అవరుక్కుణ్జాన ఆదరత్తై అరుళిచ్చెయ్‌దార్‌, కేక్‌. 
అవ్వళవన్దిక్కే, అనన్య ప్రయోజనరానవర్‌గళుడైయ హృదయత్తిల్‌ ఇరుప్పిల్‌, 
అవనుక్కుణ్లాన విరుప్ప మిరుక్కువృుడియై అరుళిచ్చెయ్‌కిటార్‌, ఇదిల్‌. 

వ్యాఖ్యానమ్‌ ;- (ఆశిలరులాల్‌) - నిర్హెతుకకృ పైయాలే. ఆశు - కున్‌, 
ఇల్‌ - అదిల్జామై. అరుళుక్కు క్కు[గ[౧మావదు- సహతుకమూాన పోదొ కలియ 
కార్యకరమాగామల్‌ ఇరుకై. 

(అవైత్తులగుమ్‌) - సమస్తలోకత్తైయువ్‌. సహేతుకకృ పైయాలే 
శెయ్యుమోదిటే, గుణాగుణనిరూపణమ్‌ పణ్ణి వరైన్లు రక్షిప్పదు. ఇవ్విడత్తిల్‌ 
లోకశబ్దమ్‌- జనవాచి. “లోక స్తు భువనే జనే” ఎన్నక్కడవదిటే. 


(కాత్తలిక్కుమ్‌)- అనిష్టబ్లకైప్పోక్కి రక్షిత్తు అభిమ తజ్లలై క్కొడుక్కుమ్‌. 


56 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(వాశమలరాళ్‌ మణవాళన్‌)- “వేరి మాజాద పూమేలిరుస్సాలొ' ఎన్లిఆ 
పడియే, ఎప్పోదు మొక్క చ్చెవ్వి మాణామైయాలే పరిమళమ్‌ అలై ఎజిగిఆ 
పుప్పత్తై ఇరుప్పిడమాగవుడైయ పెరియపిరాట్టియార్‌క్కు వల్లభనానవన్‌- కీక్టర్‌ 
చ్యొన్నపడియే, రక్షిప్పదుదాన్‌ అవళోడే కూడియిరున్హాయి (ఖ్‌ [ైైు. “లక్ష్మ్యా సహ 
హృషీకేశో దేవ్యా కారుణ్యరూపయా, రక్షక స్పర్వసిద్గాంతే వేదాంతేషు చ గీయతే” 
ఎన్నక్కడవదిటే. రక్షణత్తుక్కు అరియాన కృపైయె కిళప్పుగ్రెయుమ్‌, రక్షిత్తాల్‌ 
అదు కణ్బ్జుగక్కుగైయుమ్‌ అవళుడైయ కూణాయిటే యిరుప్పదు. 


ఇప్పడి ఇరుక్కిణ శ్రియఃపతియానవన్‌, తాన్‌ పణ్ణిన కృషి ఫలిత్తు అనన్య 
ప్రయోజనరా నవర్‌గళుడైయ హృదయత్తిల్‌ ఇరుప్పిల్‌ పణ్జుమ్‌ ఆదరవిశేషత్తె 
అరుళిచ్చెయ్‌ గిటార్‌, మేల్‌. 

(తేశు పాలి విణ్ఞాట్టిల్‌)- “అత్యర్కానలదీప్తం తత్‌ స్థానమ్‌” ఎన్గిణపడియే 
తేజః ప్రచురమాయ్‌, “వైకుంఠే తు పరే లోకే శ్రియా సార్ధం జగత్ప్సతిః, అస్తే 
విష్ణు రచింత్యాత్మా భక్తె భాగవతై స్పృహ” ఎన్గిఅపడియే, పెరియపిరాట్టి 
యారోడుమ్‌, నిత్యసూరిగళోడుమ్‌ కూడ రసోత్తరమాగ ఎకయిన్దరులళియిరుక్కిణు 
పరమపదత్తిజ్కాట్టిల్‌. 

(శాలవిరుమ్చుమే)- మిగవు మాదరియానిజ్యుమే. 

(వేజొన్టై యెణ్ఞాదార్‌ నెజ్జత్తిరుప్పు) - “వాసుదేవ స్పర్వమ్‌” ఎన్టుమ్‌, “ఎల్లామ్‌ 
కణ్ణన్‌” ఎన్టుమ్‌ శొల్టుగిణపడియే సకలప్రయోజనముమ్‌ తానేయాగ నినైత్తు, 
వేజొరు ప్రయోజనత్తె గణియాదే యిరుక్కుమవర్‌గళుడైయ హృదయత్తిల్‌ 
ఇరుప్పై ఇత్తాల్‌ - ఆప్రాకృతమాన దేశవిశేషత్తిలుజ్యాట్టిల్‌, ఇవర్‌గళ్‌ హృదయత్తిల్‌ 
ఇరుప్పు, తనక్కు అత్యంతరసావహమా యిరుక్కైయాలే, ఇదిలే అత్యాదరత్తె 
ప్పుణ్లమెన్టదాయి థీ[ు. “యేల. నన్యమనస శ్శుద్దాః యే దాస్రైకమనోరథాః, తేషాం 
మే హృదయం నిష్టో ర్వైకుంఠతాత్సరమం పదమ్‌” ఎన్టు తానే అరుళిచ్చెయ్‌దానిటే. 

తొమ్మిదవ పాశురం :- అవతారిక : అన్యప్రయోజనాలను ఆశించని వారై, 


భగవత్కైం కర్యాన్ని చేసేవారి విషయంలో భగవంతునకుండే ఆదరాతిశయాన్ని 
గడచిన పాశురంలో పలికారు. అంతమాత్రమేకాకుండా, వారి హృదయంలో 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 57 


స్థిరంగా నిలచి ఉండడంలో ఆ స్వామికి ఉండే మిక్కిలి ఆదరాన్ని ఈ 
పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం : (ఆశిల్‌ అరుళాల్‌) నిర్భేతుకకృపతో- అని అర్థం. “ఆశు” 
అనే పదం దోషాన్ని తెల్పుతుంది. “ఇల్‌ అనేది ఆ దోషం లేని స్థితిని 
(దోషరాహి త్యాన్ని) తెల్పుతుంది. దయకు దోషమేమంటే- ఏదైనా ఒక హేతువు 
ఉంటే తప్ప కార్యకరం కాకుండా ఉండడం. 


(అనైత్తులకమ్‌) - అన్నిలోకాలను- అని అర్థం. ఏదో ఒక కారణాన్ని 
పురస్కరించుకొని దయ చూపినపుడు కదా, “ఇతడు మంచివాడా ? లేక, 
చెడ్డవాడా?” అని గమనించి దయచూపవలసి ఉంటుంది. ఇక్కడ “ఉలకు” 
అనే పదం అందణు జనులను సూచిస్తుంది. “లోక స్తు భువనే జనే” 
(అమరకోశం-3-3-2) (లోకశబ్దం లోకంలోని జనసమూహాన్ని సూచిస్తుంది) 
అని చెప్పబడింది కదా! 


(కాత్తళిక్కుమ్‌) - ఆశపడదగనివానిని పోగొట్టి, ఆశపడిన వానిని ఇచ్చి 


(వాశమలరాళ్‌ మణవాళన్‌) - “వేరి మాజాద పూమేలిరుప్పాళ్‌ వినై 
తీర్‌క్కుమే” (తిరువాయ్‌-4-5-11) (పరిమళం తగ్గని తామరపూవువై నిత్యవాసం 
చేసే లక్ష్మీదేవి పాపాలను తీరుస్తుంది) అనే రీతిలో ఎల్లప్పుడు వికాసం 
మాజనందున పరిమళం వీచే తామరపూవును నివాసస్థానంగా కల లక్ష్మీదేవికి 
వల్లభుడై ఉండేవాడు- అని భావం. ఇంతకు ముందు మూడవ పాశురంలో 
పల్కినట్లుగా, లక్ష్మీదేవితో కూడి ఉండే జీవుని స్వామి రక్షిస్తాడు. “లక్ష్మ్యా సహ 
హృషీకేశ దేవ్యా కారుణ్యరూపయా, రక్షకః సర్వసిద్దాంతే వేదాంతేషు చ గీయతే” 
(లక్ష్మీతంత్రమ్‌- 28-14) కరుణయే మూర్తీభవించిన లక్ష్మీదేవితో కూడి ఉండే 
హృషీకేశుడే (పాంచరాత్రంలో ఉండే మంత్రాగమ, తంత, తంత్రాంతరాలు 
అనబడే) అన్ని సిద్దాంతాలలోను, వేదాంతాలలోను రక్షకంగా చెప్పబడు 
తున్నాడు.) అని చెప్పబడింది కదా! భగవంతుడు జీవుని రక్షించడంకోసం 
కారణమైన కరుణను ఉద్బుద్దం చేయడం (పైకి వ్యక్తమై వృద్ది అయేటట్లు చేసేది) 


58 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


భగవంతుడు చేసే జీవుని రక్షణను చూచి ఆనందించేవి లక్ష్మీదేవియొక్క భాగమై 
ఉన్నదికదా! 


ఈ విధంగా ఉండే లక్ష్మీవల్లభుడు, తాను చేసిన ప్రయత్నం ఫలించి, 
అన్యప్రయోజనాలను కోరనివారై ఉండేవారి హృదయంలో నివసించడం చాలా 
ఇష్టపడతాడు- అనే విషయాన్ని పాశురంలోని ఉత్తరార్హంలో పల్కుతున్నారు. 


(తేశు పాలి విణ్లాట్టిల్‌- “అత్యర్కానలదీప్తం తత్‌ స్థానం నిస్ణోర్మహాత్మనః, 
స్వయైవ ప్రభయా రాజన్‌! దుష్ర్యేక్ష్యం దేవదానవైః, తత్ర గత్వా పునర్వేమం 
లోక మాయాంతి భారత!” (భారతమ్‌-ఆరణ్య- 136-18-23) (మహాత్ముడైన 
విష్ణువుయొక్క ఆస్థానం సూర్యుని యొక్క అగ్నియొక్క కాంతిని మించినది. 
రాజా! అది తన తేజస్సుతో దేవతలకు అసురులకు దర్శించడానికి ఏలుకానిది. 
భరతవంశంలో పుట్టినవాడా! అక్కడకు పోయిన తరువాత ఈ లోకానికి తిరిగి 
రావడం లేదు) అనే రీతిలో జోతిర్మయమై, “వైకుంఠే తు పరే లోకే శ్రియా 
సార్ధం జగత్పతిః ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైః భాగవతైః సహ” (శివపురాణమ్‌) 
(వైకుంఠమనే గొప్ప లోకంలో లోకాలకు అన్నిటికి స్వామి, భావించడానికి సాధ్యం 
కాని స్వరూపాన్ని కలవాడైన విష్ణువు గుణనిష్టులైన భక్తులతో, కైంకర్యనిష్టులైన 
భాగవతులతో కూడినవాడై, లక్ష్మీదేవితో కలసి వేంచేసి ఉంటాడు) అనే రీతిలో 
లక్ష్మీదేవితో, నిత్యసూరులతో కూడి ఉండి మహానందాన్ని అనుభవిస్తూ వేంచేసి 
ఉండే పరమపదంకంటే -అని భావం. 


(శాల నిరుమ్బుమే)- ఎక్కువ మిక్కిలిగా కోరతాడు. దేనిని? అంటే, 


(వేజానై ఎణ్డాదార్‌ నెళ్టుత్తిరుప్పు)- “బహూనాం జన్మనా ముంతే జ్ఞానవాన్‌ 
మాం ప్రపద్యతే, వాసుదేనః సర్వమితి స మహాత్మా సుదుర్లభః” (గీత-7-19) 
(పలు పుణ్యజన్మలు గడచిన తరువాత పరిణతిని చెందినన జ్ఞానాన్ని కల 
యోగి “వాసుదేవుడే నాకు పరమప్రాప్యమై, ప్రాపకమై, ధారకపోషక భోగ్యాది 
సమస్తమై ఉన్నాడు”- అని తలచి, నన్ను శరణు పొందుతున్నాడు. అతడు 
విశాలమైన ఉదారమైన మనస్సును కలవాడు. లోకంలో నాకు లభించడానికి 
అరుదైనవాడు) అని, “ఉణ్ఞుమ్‌ శోటు పరుకు నీర్‌ తిణ్లుమ్‌ వెళ్ర్‌ఖ్రిలైయుమ్‌ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 59 


ఎల్లామ్‌ కణ్ణన్‌” (తిరువాయ్‌-6-7-1) (భుజించే అన్నం, తాగే నీరు, ఆస్వాదించే 
తాంబూలం అన్నీ కృష్ణుడే) అని పల్కిన రీతిలో ఆదరాన్ని ఆశను కల్గి ఉంటాడు- 
అని తెలుపబడింది. “మే9_నన్యమనసః శుద్దాః యే తద్దాస్యైక మనోరథాః, 
తేషాం మే హృదయం విష్టోః వైకుంఠాత్‌ పరమం పదమ్‌” (భగవంతునిలో 
తప్ప వేణు దేనిలోను మనస్సునిలుపని పరిశుద్దతను కలవారై, నా దాస్యాన్ని 
ఒక్కటిని మాత్రమే పొందాలని ఆశపడేవారైన భక్తుల మనస్సు విష్ణువు అనబడే 
నాకు వైకుంఠం కంటే కూడా చాలా గొప్ప స్థానం) అని భగవానుడే స్వయంగా 
అన్నాడుకదా! 


10. నాళు ములగై నలిగిన్ట వాళరక్కన్‌, 
తోళు ముడియుమ్‌ తుణిత్తవన్దన్‌, - తాళిల్‌ 
పొరున్గాదార్‌ ఉళ్ళత్తిల్‌ పూమడన్దై కేళ్వన్‌ 
ఇరున్హాలుమ్‌, ముణ్మేల్‌ ఇరుప్పు. 


నాళుమ్‌ = ప్రతిదినం, ఉలకై = లోకాన్ని అంతటిని, నలిక్షిన = బాధిస్తున్న, వాళ్‌ 
అరక్కన్‌ = ఖడ్గాన్ని చేతపట్టిన రావణుని, తోళుమ్‌ = బాహువులను, ముడి 
యుమ్‌ = శిరస్సులను, తుణిత్తవన్‌ = ఖండించినవాడైన, పూ మడన్దై కేళ్ళన్‌ 
తన్‌= లక్ష్మీవల్లభుని, తాళిల్‌ = శ్రీచరణాలలో, పొరునీతాతార్‌ = పొందికగా 
నిలువనివారి, ఉళ్ళత్తిల్‌ = హృదయంలో, ఇరున్దాలుమ్‌ = ఉన్నా (ఆ స్థితి, ముళ్‌ 
మేల్‌ ఇరుప్పు = ముళ్ళపై ఉండే స్థితివంటింది. 


లోకాలను అన్నిటిని నిరంతరం బాధించే ఖడ్గ్డహస్తుడైన రావణుని 
బాహువులను, శిరస్సులను ఖండించిన లక్ష్మీనాథుడైన భగవానుడు తన శ్రీచరణాల 
పట్ల అభిముఖ్యాన్ని కల్గి ఉండని పాపుల హృదయంలో ఉన్నప్పటికీ, ఆ స్థితి 
అతనికి ముళ్ళపై ఉన్నట్లుగా ఉంటుంది. 

పత్తామ్సాట్టు :- అవతారికై - శ్రియఃపతియానవన్‌, ప్రయోజనాంతర 
పరరుడైెయ హృదయత్తిల్‌ ఇరున్హాలుమ్‌, అన్విరుప్పు అవనుక్కు దుః 
ఖావహమాగైయాలే, అసహ్యమాయిరుక్కున్చుడియై అరుళిచ్చెయ్‌గిజార్‌. 


60 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


వ్యాఖ్యానమ్‌ : (నాళుములగై నలిగిన) - కాదాచితృమాగవన్దిక్కే, 
నాళ్‌దోజుమ్‌. ఒరునరై ఇరువరై యన్దిక్కే, లోకత్తె యడైయ. ఒరుక్కాల్‌ 
ఇడైవిడుగై యన్దిక్కే నలియానిజ్కిజ. 

(వాళరక్కన్‌) మున్చే రుద్రనై ఉపాసిత్తు అనన్‌పక్కలిలే సెగ్ర్‌గ్రు ఒరు 
వాళై తనక్కు బలమాగ ప్పిడిత్తుక్కొణ్జిరు క్కుమ్‌ రాక్షసనుడైయ. 

(తోళు ముడియుమ్‌ తుణిత్తవన్‌)- తోళ్‌గళైయుమ్‌, తలైగళైయు 
నుణుత్తవన్‌. “తోళ్‌గళ్‌ తలై తుణి శెయ్‌దాన్‌” ఎన్హానిటే ఆశ్రల్యార్‌. అదావదు- 
అవనై క్కొల్టుగిణవళవిల్‌, అగప్పడాదవన్‌ అగప్పట్టాన్‌; తప్పామల్‌ కొన్టునిడువో 
మెన్టు పారాదే, తోళ్‌గతై క్కశ్రీలీత్తు తలైగతై చ్చేదిత్తు పోదుపోక్కాగ నిన్టు కొన్టపడి. 

(పూమడన్దై కేళ్వన్‌) పుష్పనివాసినియాయ్‌, “యువతి శ్చ కుమారిణీ” 
ఎన్లిణపడియే నిత్యయౌనన స్వభావైయాన సెరియసిరాట్టియార్‌ క్కు 
నాయగనానవన్‌. కీకగ్‌చ్చాన్న రావణవధన్దనక్కు, నాట్టై నలిన్దవళవన్టిక్కే, ఇవలై 
ప్పిరిత్తదిటే ప్రధానహేతు. “శురికుకpిణ్కనివాయ్‌ త్తిరువినై ప్పిరిత్త 
కొడుమైయిణ్కడువితై యరక్కన్‌ ఎటి నిక్రలీత్తిలజ్లు మణిముడి పొడి శెయ్‌దిలజ్లో 
ఎన్జారిటే, తిరుముజ్లెయాకర్యార్‌. ఇప్పడి దిన్యమహిషియాన పిరాట్టియున్హాను 
మాయ్‌ రసోత్తరమాగ ఎ్మయిన్దరుళియిరుక్కునువన్‌. 

(తన్హాలిల్‌ పొరున్హాదారుళ్ళత్తిల్‌) - తిరువడిగై ఆశ్రయిత్తిరుక్కచ్చెయ్‌దే, 
ప్రయోజనాంతరజ్లలిల్‌ విరుప్పత్తె ప్పణ్లి, తన్‌ తిరువడిగళిలే సారుత్త 
మీగీరుక్కుమువర్‌గళుడైయ హృదయత్తిల్‌. 

(ఇరున్హాలుమ్‌)- ముదలిలే యిరుక్క త్తాన్‌ కూడాదు, ఉపాసనకరాన 
వర్‌గళుడైయ నిర్చంధత్తుక్కాగ ఇరున్హాలుమ్‌. 

(ముణ్మేలిరుప్పు) - కంటకా(గత్తిల్‌ ఇరుప్పుప్పోలే, దుఃఖానహనూ 
యిరుక్కు మెన్టపడి. “భగవచ్చరణద్వంద్వే భక్తి ర్యేషామ్‌ న విద్యతే, తేషాం 
హృది స్థితో దేవః క్బకా(గ్ర ఇన స్థితః” ఎన్లిణ [బహ్మాణ్ణపురాణ వచనత్తె 
ఇన్వర్థత్తుక్కు ప్రమాణమాగ అనుసంధిప్పదు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 61 


పదవపాశురం :- అవతారిక : శియఃపతి తనకంటే వేజయిన 
అన్యప్రయోజనాలను కోరే వారి హృదయంలో ఉన్నా, ఆ ఉపస్థితి అతనికి దుః 
ఖాన్ని కల్గిస్తుంది కనుక, పొసగనిదై ఉండే రీతినిగూర్చి ఇందులో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం : (నాళుమ్‌ ఉలకై నలికిన్ట) - ఏదో ఒకసమయంలో 
క్లేశపెట్టేదిగా కాకుండా, ఎల్లప్పుడు, ఒకరిని, ఇద్దణినిగా కాకుండా సమస్తలోకాన్ని 
లా © లా లు అవి 
నిరంతరంగా క్లేశపెట్టే - (అని అర్థం.) 


(వాళరక్కన్‌) - పూర్వమే శివుని ఆరాధించి, అతని వద్దనుండి పొందిన 
“వాళో అనే ఆయుధాన్ని తనకు బలాన్ని చేకూరుస్తుందని తలచి దానిని ధరించి 
పట్టుకొని ఉండే రావణునియొక్క, 


(తోళుమ్‌ ముడియుమ్‌ తుణిత్తనన్‌)- బాహువులను, శిరస్సులను 
ఖండించినవాడు. “తోళ్‌కళ్‌ తలై తుణి శెయ్‌దాన్‌” (తిరువాయ్‌-1-6-7) 
(బాహువులను, శిరస్సులను ఖండించాడు) అని నమ్మాథగ్యార్లు అనుగ్రహించారు 
కదా! దీని భావమేమంటే - అతనిని వధించే టపుడు “లోకంలో ఎవరివల్ల 
వధించడానికి సాధ్యం కానివాడు వచ్చాడు. అతనిని వెంటనే వధించి వేద్దాం”- 
అని భావించకుండా, ఖండించే కొద్ది మొలిచే శిరస్సు లను, బాహువులను 
ఖండించి, “అపుడయినా అతడు మాజతాడా?”” అని పరిశీలించి 
చూడడంకోసం అతనికి అవకాశాన్ని ఇచ్చి, చాలాసేపు వేచిచూచాడని తాత్సర్యం. 


(పూమడన్దై కేళ్వన్‌తన్‌)- తామరపూవులో నివసించేదై, “యువతి శ్చ 
కుమారిణీ” (లక్ష్మీదేవి కౌమారదశను పరిపూర్ణంగా పొంది, యౌవనదశ 
ఆరంభంలో ఉన్నది) అనే రీతిలో ఎల్లప్పుడు యౌవనాన్ని స్వభావసిద్దంగా 
కల్గినదైన లక్ష్మీదేవికి వల్లభుడై ఉండేవాడు. పూర్వం తెల్పిన రీతిలో రావణవధకు, 
అతడు లోకాలను బాధించడం మా(త్రమే కాక, సీతాదేవిని విడదీయడమే 
ముఖ్యమైన కారణం. “శురికుక౧ల్‌ కనివాయ్‌ త్తిరువినై పిరిత్త కొడుమైయి 
జ్కడువిత్రై యరక్కన్‌ ఎరివిక్రలీత్తిలజ్లు మణిముడి పొడి శెయ్‌దు ఇలజ్లై పాల్‌ 
పడుప్పదజ్ము ఎజ్జి” (పెరియ తిరుమొభ్రలి- 5-7-7) (అందమైన కేశాలను, 
దొండపండు వంటి అధరాన్ని కల సీతాదేవిని విడదీసిన, కాఠిన్యంలో మిక్కిలి 


62 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


వేగాన్ని కల రావణుని అగ్నివలె జ్వలించే మణులు పొదిగిన కిరీటాన్ని పొడిచేసి, 
లంకను పాడుచేయాలని సంకల్పించి) అని తిరుమంగై ఆగ్రార్డు అన్నారు 
కదా! ఈ విధంగా సాటి లేని పట్టపురాణి అయిన లక్ష్మీదేవి, తాను కలసి 
ఆనందంగా వేంచేసి ఉండేవాడు. 


(తాళిల్‌ పారున్హాదార్‌ ఉళ్ళత్తిల్‌)- అటువంటి సర్వేశ్వరుని శ్రీచరణాలను 
శరణు పొందేటపుడు భగవత్సైంకర్యం కంటే వేజయిన అన్యప్రయోజనాలను 
ఆశపడి, ఆ శ్రీచరణాలలో పొందికగా ఉండనివారి హృదయంలో, 


(ఇరున్హాలుమ్‌) - అటువంటి వారి హృదయంలో భగవంతుడు ఉండడమే 
తగదు. తనను (ఏదో ఒక కారణంచేత) ఉపాసించేవారైనందున, ఆ నిర్బంధం 
కోసంగా ఉన్నా, అది - 


(ముళ్‌మేల్‌ ఇరుప్పు) ముళ్ళపై ఉన్నట్లుగా క్లేశాన్ని కల్గిస్తుంది- అని భావం. 
“భగవచ్చరణ ద్వంద్వే భక్తిర్యేషాం న విద్యతే, తేషాం హృది స్థితో దేవః కంటకాగ్ర 
ఇన స్థితః” (బ్రహ్మాండపురాణమ్‌) (భగవానుని శ్రీచరణాలలో ఎవరికి భక్తి 
లేదో, వారి మనస్సులో ఆ స్వామి ఉన్నా, ముళ్ళపై ఉన్నట్టుంటాడు) అనే 
(బ్రహ్మాండపురాణ వాక్యాన్ని ఈ అర్థానికి ప్రమాణంగా అనుసంధించాలి. 


11. తన్‌పొన్నడి యన్టి మగిగొన్టిల్‌ త్మాయ్వి శెయ్యా, 
అన్సర్‌ ఉగన్టిట్టదు అణువెనినుమ్‌, - పొన్‌ పిజగుమ్‌ 
మేరువాయ్‌క్కొళ్ళుమ్‌ విరైయార్‌ తుకగాయలజ్ఞల్‌, 
మారిమాక్కొణ్ణల్‌ నికర్‌ మాల్‌. 


విరై ఆర్‌ = సువాసనను నిండుగాకల, తుద్రూయ్‌ అలజ్లల్‌ = తులసీ మాలికచే 
అలంకరింపబడినది, మారి మా కొణ్ణల్‌ నికర్‌ = వర్షించే వల్లని మేఘం వంటి 
తిరుమేనిని కలవాడైన, మాల్‌తన్‌ = భక్తవ్యామోహాన్ని కల స్వామియొక్క, పొన్‌ 
అడి అన్ది = అందమైన శ్రీచరణాలు తప్ప, మగు ఒన్టిల్‌ = వేజొక ప్రాప్యంలో, 
తావు శెయ్యా = అభినివేశాన్ని పొందని, అన్సర్‌ = భక్తిని కలవారు, ఉకన్లు 
ఇట్టదు= ఆనందంతో సమర్పించినది, అణు ఎనినుమ్‌ = చాలా చిన్నదై ఉన్నా, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 63 


(దానిని), పొన్‌ పిజు,గుమ్‌ = బంగారుమయంగా ఉండే, మేరువాయ్‌ = మేరు 
పర్వతం వలె గొప్పగా భావించి, కొళ్ళుమ్‌ = స్వీకరిస్తాడు. 


పరిమళాన్ని మెండుగా కల్గిన తులసీమాలికను అలంకరించుకొన్నవాడు, 
వర్షాకాలంలో ఆకాశంలో కన్పించే కారుమబ్బుతో పోలినవాడైన భగవానుడు 
తన శ్రీచరణాలలో తప్ప వేటు ఏ విషయంలోను ఆభిముఖ్యాన్ని లేని అనన్యభక్తులు 
తనకు భక్తితో సమర్పించే ద్రవ్యం అణువైనా, దానిని స్వర్ణమయంగా వెలిగే 
మేరుపర్వతంగా మనస్సులో (గ్రహిస్తాడు. 

పదినోరామ్‌పాట్టు :- అవతారికై - కీకగ్‌ ఇరణ్లు పాట్టాలే, శ్రియఃపతియాన 
సర్వేశ్వర నుక్కు, అనన్య ప్రయోజనరుడైయ హృదయత్తిల్‌ ఇరుప్పిళ్ళ 
విరుప్పత్తెయుమ్‌, ప్రయోజనాంతరపరరుడైయ హృదయత్తిల్‌ ఇరుప్పిల్‌ ఉళ్ళ 
దుఃఖత్తెయుమ్‌ అరుళిచ్చెయ్‌దార్‌. ఇప్పొట్టిల్‌- తన్‌ తిరువడిగలిల్‌ అనన్య 
ప్రయోజనభక్తికరా నవర్‌గళ్‌ సాదరమాగ సమర్పిత్త ద్రవ్య మత్యల్పమాగిలుమ్‌, 
అవనత్తై అతిమహత్తాగ నినైత్తు, అజ్లీకరిక్కున్సుడియె అరుళిచ్చెయ్‌గిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ : (తన్‌ పొన్నడియన్టి)- నిరుసాధికశేషియాన తన్నుడైయ 
స్పృహణీయమాన తిరువడిగళై యొళ్రలీయ. “తన్నడి” ఎన్గెయాలే, తిరువడిగళి 
నుడైయ స్వరూప ప్రాప్తత్రెయుమ్‌, “పాన్నడి” ఎన్గెయాలే, అదినుడైయ 
శ్లాఘ్యతైయుమ్‌, భోగ్య తైయుమ్‌ శొల్లుగిఖిదు. 

(మగ్‌గొన్టిల్‌ తాళ్రీల్యు శెయ్యా వన్ప్చర్‌)- ఇప్పడి ప్రాప్త్రముమాయ్‌, 
భోగ్యముమాన తిరువడిగలై యొశ్రీలీయ, వేజొరు ప్రయోజనత్తిల్‌ ప్రావణ్యమ్‌ 
పణ్ఞాద పప్రేమత్తై యుడైయవర్‌గళ్‌. మ ్ర్‌గ్రొన్టెన్టు ఐశ్వర్యాదిగలై చ్చొల్లుగిణదు. 
తాకగ్రావదు- తాశీర్‌చ్చి. ఇత్తాల్‌ ప్రావణ్యత్తై చ్చొల్లుగిణదు; “శదిరిళ మడవార్‌ 
తాఖ్ర్‌చ్చియె” ఎన్లిణ విడత్తిల్‌పోలే. ఆగ, ఇప్పడి అనన్య ప్రయోజన భక్తిమాన్‌ 
కళానవర్‌గళ్‌. 

(ఉగన్టిట్టదు) - “అకించత్కరస్య శేషత్వానుపపత్తిః” ఎన్లిణపడియే, 
శేషినిషయత్తిల్‌ కించిత్కారమిల్లాదపోదు శేషత్వసిద్దియిల్లామైయాలే. నమక్కిదు 
అవశ్యమ్‌ శెయ్యవేణుమెన్దు వైధమాగ చ్చెయ్‌గైయన్టిక్కే, “ఉగన్దు పణి శెయ్‌దు” 


64 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ఎన్గిఅపడియే, రాగ ప్రాప్తమాగ అడిమై శెయ్యుమవర్‌గళాగైయాలే, ప్రీతిప్రేరిత 
రాయ్‌క్కొణ్లు సమర్పిత్త ద్రవ్యమ్‌. 

(అణువెనిలుమ్‌)- అత్యల్సమాయిరున్దదేయాగిలుమ్‌. 

(పాన్‌ పిజుశ్రీలు మేరువాయ్‌ క్కొళ్లుమ్‌)- అదావదు- స్వర్ణ రూపమాయ్‌ 
క్కొల్లు విళజ్షానిన్దుళ్ళ మహామేరువైప్పోలే అతిమహత్తాగ నినైత్తు, అజ్లీకరియా 
నిణ్కుమ్‌ - ఎన్లె. ఇవన్‌ ఇట్టదు కొణ్డు తృప్తనాగవేణ్డుమ్‌ కుభైవాళనాకిలిటే, 
సమర్పిత్త ద్రవ్యత్తినుడైయ లాఘవమ్‌ పార్‌త్తాదరిప్పదు. అజ్ఞనన్దిక్కే, సమర్సిక్కు 
మవనుడైయ ప్రేమత్రైయే పార్‌క్కు మవనాగ్రెయాలే, ఇవన్‌ ప్రేమత్తోడే సమర్పిత్త 
ద్రవ్యత్తై, ఇప్పడి అజ్లీకరిక్కుమవన్‌ ఎన్హారాయిగ్రై[ైు. ఇప్పడి అజ్లీకరిక్కు 
మవన్దాన్‌ ఆర్‌? ఎన్నిల్‌, 

(నిరైయార్‌ తుకగాయలజ్లల్‌ మారిమాక్కొణ్ణల్‌ నిగర్‌మాల్‌)- అదావదు- 
పరిమళప్రచురమూన తిరుత్తుుగ్రాయ్‌ మాలైయాలే అలజ్యృతనాయ్‌, వార్డుకమాన 
మహామేఘమోలే యిరుక్కిణ వడివశ్రీరగ్రైయుడైయనాన సర్వేశ్వరన్‌. విరై- 
పరిమళమ్‌, అలజ్ఞల్‌ - మాలై, మారి-వర్షవ్‌, మా-మహత్తు, ఇత్తాల్‌- అనన్య 
ప్రయోజన భక్తిమాన్లలాయ్‌, తన్‌ పక్కల్‌ మన స్పై వైత్తవర్‌గళుక్కు, అనవరతాను 
భావ్యమాయ్‌, భక్తివర్ణకమాన ఒప్పనై యశ్రీరివైయుమ్‌, వడివశ్రీలిగైయు 
ముడైయవన్‌- ఎన్టదాయి శ్ర్‌[ైైు. “విరైయార్‌ తుశ్రభ్రాయలజ్ఞల్‌ మారిమాక్కొణ్ణల్‌ 
నిగర్‌మాల్‌, తన్‌ పొన్నడి” ఎన్టు తుడజ్లి, “మేరువాయ్‌ క్కొళ్లు” మెన్సన్వయమ్‌, 
“భై రణ్వప్యుపానీతం ప్రేమా భూర్యేవ మే భవేత్‌, భూర్యప్య భక్తోపహృతం న 
మే తోషాయ కల్పతే” ఎన్టు పాష్కరసంహితైయిల్‌ తానే అరుళిచ్చెయ్‌దానిటే. 

పదకొండవ పాశురం :- అవతారిక : ఈ విధంగా ఇంతవరకు రెండు 
పాశురాలలో (9వ, 10వ పాశురాలలో) లక్ష్మీవల్లభుడైన భగవంతునివద్ద 
ప్రయోజనాంతరాలను కోరనివారి హృదయంలో అతడు ఆదరంతో ఉంటాడు- 
అని, ప్రయోజనాంతరాలను కోరేవారి హృదయంలో దుఃఖంతో ఉంటాడని 
పలికారు. ఇక, ఈ పాశురంలో, ప్రయోజనాంతరాలను కోరని భక్తిని కలవారు 
(ప్రేమతో సమర్పించిన వస్తువు ఏదయినా, చాలా చిన్నది అయినా, దానిని 
భగవంతుడు చాలా గొప్పదిగా తలచి స్వీకరిస్తాడని అంటున్నారు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 65 


వ్యాఖ్యానం :- (తన్‌ పొన్నడి యన్టి) సహజబంధువైన తనయొక్క, అందణు 
ఆశపడే శ్రీచరణాలను తప్ప - అని భావం. “తన్‌ అడి” - అని పల్కినందున 
స్వామి శ్రీచరణాలు, తమకు శేషమైన జీవాత్మల స్వరూపానికి తగినవి- అనే 
విషయం, “పొన్‌ అడి” - అని పల్కినందున వాని గొప్పతనం, భోగ్యత చెప్పబడు 
తున్నది. 


(మభ్‌గ్రొన్దిల్‌ తాయ శెయ్యా అన్బర్‌)- ఈ విధంగా స్వరూపానికి 
తగినవై, భోగ్యమైన శ్రీచరణాలను తప్ప వేణు ఏ ప్రయోజనాన్ని ఆశపడని 
భక్తిని కలవారు - అని భావం. “మే గ్రొన్దు” - అని ఇహలోక సంపదలు, 
కైవల్యమోక్షం తెలుపబడ్డాయి, “తాకగ్‌వు” - అనే పదం నైచ్యాన్ని (తక్కువ 
దనాన్ని) తెలిపేది. ఇది ఇక్కడ అభినివేశాన్ని తెల్పుతున్నది. “శదిరిళ మడవార్‌ 
తా[గ్‌చ్చియె మదియాదు” (తిరువాయ్‌-2-10-2) (చాతుర్యాన్ని కల లేత 
వయస్సులోని కాంతల నైచ్యాన్ని భావించకుండా) అనేచోట నమ్మా[గ్యార్లు 
కూడా ఈ అర్థంలో ఈ పదాన్ని ప్రయోగించారుకదా! ఈవిధంగా, ఈ 
ప్రయోగం ప్రయోజనాంతరాలను భావించని (ఆశపడని) భక్తిని కలవారిని 
తెల్పుతుంది. 

(ఉకన్టిట్టదు) - “అకించిత్కరస్య శేషత్వానుపపత్తిః” (ఏ కైంకర్యాన్ని 
చేయనివానిని శేషత్వం సిద్ధించదు) అనే లౌకికన్యాయాన్నిబట్టి భగవంతునకు 
కైంకర్యాన్ని చేయనపుడు శేషత్వం సిద్దించదు కనుక, “తప్పక చేయాలి” అనే 
విధిని అనుసరించి చేయడం కాకుండా, “ఉకన్గు పణి శెయ్‌దు” (తిరువాయ్‌- 
10-8-10) (ఆనందించి సేవచేసి) అనే రీతిలో ఆనందంతో, ప్రీతితో కైంకర్యం 
చేసే వారు కనుక, ప్రీతితో (ప్రేరేపింపబడినవారై, సమర్పించిన (ద్రవ్యం. 

(అణు ఎనినుమ్‌) - అది మిక్కిలి చిన్నది అయినా, 

(పాన్‌ పిబుక్రయిమ్‌ మేరువాయ్‌ క్కొళ్ళుమ్‌) - దీని భావం ఏమంటే- 
బంగారుకొండగా పురాణాలలో వర్షింపబడే మేరుపర్వతంవలె చాలా గొప్పదిగా 


తలచి, స్వీకరించే భగవంతుడు - అని భావం. అతడు సమర్పించినదానిని 
స్వీకరించి తృప్తిని పొందాలి - అనే కొణతను (ఆశను) కలవాడై ఉన్నపుడు 


66 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


కదా, సమర్పించిన వస్తువులోని తక్కువదనాన్ని చూచి దానిని పక్కకు తొలగడం 
జరుగుతుంది. ఆవిధంగా కాకుండా, ద్రవ్యాన్ని సమర్పించేవాని (ప్రేమను, భక్తినే 
చూచేవాడు కనుక, ఇతడు (ప్రేమతో సమర్పించిన ద్రవ్యాన్ని ఈవిధంగా 
అంగీకరిస్తాడు - అని అంటున్నారు ఈ రీతిలో పరి[గ్రహించేవాడెవరు? 
అనేదానికి తరువాత గల ప్రయోగంతో సమాధానం పల్కుతున్నారు. 


(నిరైయార్‌ తుకగాయలజ్ఞల్‌ మారిమా క్కొణ్ణల్‌ నికర్‌మాల్‌)- దీని 
తాత్పర్యం ఏమంటే - మిక్కిలి పరిమళాన్ని కల తులసీమాలచే అలంకరింప 
బడినదై, వర్షం కురిసే గొప్ప (వార్డుక) మేఘంవలె ఉండే తిరుమేనిని అందాన్ని 
కలవాడు - సర్వేశ్వరుడు అని. “విర అనే పదం పరిమళాన్ని తెల్పుతుంది. 
“అలజ్ల్ఞల్‌” అనే పదం మాలికను తెల్పుతుంది. “మారి” అనే పదం వర్షాన్ని 
తెల్పుతుంది. “మా” అనే పదానికి - గొప్ప - అని అర్థం. దీనిద్వారా, 
ప్రయోజనాంతరాలను ఆశించని (గొప్ప అనన్య) భక్తిని కలవారై, తనపట్ల 
మనస్సును నిలిపినవారికి ఎల్లప్పుడు భోగ్యమై, వారి భక్తిని వర్షిల్లజేసేవైన 
భూషణాల, అలంకారాల అందాన్ని రూపసౌందర్యాన్ని కలవాడు- అని 
చెప్పినట్టయింది. “విరైయార్‌ తుక్రరాయలజ్ఞల్‌ మారినా క్కొణ్ణల్‌ నికర్‌మాల్‌ 
తన్‌పొన్నడి” అని ఆరంభించి, “మేరువాయ్‌ క అని అన్వయించి 
అర్థాన్ని చెప్పాలి. “భక్తా రణ్యప్యుపానీతం _ఎమ్లా భూర్యేవమే భవేత్‌, 
భూర్యప్యభక్షోపహృతం న నమే తోషాయ కల్పతే” (పౌష్కరసంహిత) (నా భక్తులచే 
సమర్సింపబడినది చాలా చిన్నది అయినా, ప్రేమతో అది నాకు చాలా గొప్పది 
అవుతుంది. భక్తి లేనివాడు చాలా పెద్ద వస్తువును సమర్పించినా, అది నాకు 
సంతోషాన్ని కల్షించదు) అని భగవానుడు స్వయంగా పలికాడు కదా! 


12. మాటా యిణ్రెన్స మరుదమిటి త్తవ్యర్‌న్ల, 
శేజారరవిన్ల చ్చేవడియె, - ప్పేజాగ 
ఉళ్ళాదార్‌ ఒణ్జిదియై యీన్దిడినుమ్‌, తానుగన్సు 
కొళ్ళాన్‌ మలర్‌మడన్దె కోన్‌ 


మలర్‌ మడన్దై కోన్‌ = తామరపూవును నివాసంగా కల లక్ష్మీదేవికి స్వామి, 
మాజూయ్‌ ఇకైన్ష = తనను ఎదురై నించిన, మరుదమ్‌ ఇణు = మద్దిచెట్లను 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 67 


భంజించి (కూలగొట్టి), తవ గ్‌న్ష = దోగాడుతూ పోయిన, శేజు ఆర్‌ అరవిన్హమ్‌= 


పంకంలో (బురదలో) మొలచిన ఎజ్జ తామరపూవు వంటి, శే అడ్నియె = అందమైన 


శ్రీచరణాలను, వేణు ఆక = విలక్షణమైనదిగా గొప్ప ((ప్రాప్యంగా), ఉళ్ళాదార్‌= 
భావించనివారు, ఒళ్‌ నిదియై = గొప్ప సంపదను, ఈన్దిడినుమ్‌ = సమర్పించినా, 
తాన్‌ = అన్ని మనోరథాలు నిండిన ఆ సర్వేశ్వరుడు, ఉకన్దు కొళ్ళాన్‌ = దానిని 
ఆశపడి (గహించడు. 

తనపట్ల విరోధ భావాన్ని కల్లి, ఒకటిగా చేరి ఉండే మద్దిచెట్ల జంట విరిగి 
కూలేటట్లుగా దోగాడిన లక్ష్మీవల్లభుడైన భగవానుడు, తన శ్రీచరణపంకజాలను 
విషయంలో గొప్పగా చింతించనివారు (భక్తి లేనివారు) గొప్ప నిధిని సమర్పించినా 
దానిని తాను సంతోషంతో గ్రహించడు. 


పన్నిరణ్ఞామ్సాట్టు :- అవతారికై - ప్రయోజనాంతరపరరానవర్‌గళ్‌ శీరియ 
ధనత్తై సమర్పిక్కిలుమ్‌, శ్రియఃపతియానవన్‌, అత్తై విరుమ్బి అజ్లీకరియాన్‌- 
ఎన్లిజార్‌. 

వ్యాఖ్యానమ్‌ :- (మాజా యిజైన్ద్ట మరుదమిణ త్రనగ్‌న)- తన్‌ పక్కల్‌ 
శాత్రవయుక్త మాయ్‌, నిర్వివరమామ్బడి చ్చేర్‌న్దునిన యమళార్జునమానదు, 
ముటిన్దు విశ్రున్చుడి తవశ్రీల్‌న్దుపోన. “చిక్షేప చరణా వూర్హ్వం స్తన్యార్థీ ప్రరురోద 
హొ” ఎన్లిణపడియే, ములైవరవు తాశ్రీల్‌న్సవాటే శీజీ యశ్రీముదు, తిరువడిగలై 
నిమిర్‌క్క, అదు పట్టు శకటమ్‌ ముటిన్లు వియిన్లాప్సోలే యాయి థు, 
వెళ్ణిక్కళనిలే యముదుశెయ్‌దానెన్టు పెగ్‌!) తాయానవళ్‌ ఉరలోడే కట్ట, 
అదైయు మిశ్రీముత్తుక్కొణ్లు, మౌగ్ట్యత్తాలే, ఇదిన్నడువే నుైన్దు తవశ్రీల్‌న్లు 
పోగానిజ్క, తిరుతొడైగళినుడైయ స్పర్శత్తాలే మరుదమ్‌ ముటిన్లు విక్రయిన్దపడి. 
ఇవన్‌ అన్యార్థమాగ చ్చెయ్‌దాలుమ్‌, ప్రతికూలిత్తు క్కిట్టినార్‌, ముడియువ్చుడి 
యాయిటే వస్తు స్వభావ మిరుప్పదు. 

(శేటారరవిన్దచ్చేవడిటైం) తన్నిలత్తిలే అలర్‌న్ల శెవ్విత్తామురైపోలే 
శివన్లిరుక్కిణు తిరువడిగలై. శివప్రై చ్యొన్న ఇదు తిరువడిగళిల్‌, నికాసమ్‌. 
శెవ్వి, కుళిర్‌చ్చి, పరిమళమ్‌ - ఇవైశ్ర్‌గ్రుక్కెల్లాముపలక్షణమ్‌. “యమళార్దు 


68 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


నయోర్మధ్యే జగామ కమలేక్షణః” ఎన్టు, మరుదుగళిన్‌ నడువే తవశ్రీల్‌న్లు పోన 
పోదు, అవై ముటిన్లు విశ్రీముగిణ ఓశైయై క్కేట్టు ప్పురిన్దు పార్‌త్తు అపూర్వ 
దర్శనత్తాలే శినన్దు మలర్‌స్ట తిరుక్కణ్లలిల్‌ అక౧గై వర్షిత్తార్‌ బుషి. తవ గను 
పోగిణపోదు, ముటిత్తిట్టుప్పోన్స తిరువడిగళిల [గై వర్షిక్కిజారివర్‌ “పారున్లియ 
మామరుదినిడై పోయ వెమ్చెరున్సకాయున్‌ కళశ్రీలిల్‌ కాణియ పేదుశ్రీగ్ర” ఎన్టు 
ఆశ్రీగ్యారుమనుభవిక్క ఆశైప్పట్టదు తిరువడిగలైయిటే. 


(పేజాగ వుళ్ళాదార్‌) వ్యావృత్తమాగ అనుసంధియాదవర్‌గళ్‌. అదావదు- 
ప్రయోజనాంతర సజ్ఞమభ్‌[గు, ఇత్తిరువడిగలే, నమక్కు సరమ ప్రాప్యమెన్టు 
అనుసంధియాదవర్‌గళ్‌ - ఎన్లె. అనన్‌, మరుదుగళలిన్‌ కైయిల్‌ అగప్పడామల్‌, 
తన్న నోక్కిత్తన్లాల్‌, అవన్‌ తిరువడిగలే పరము ప్రాప్యమెన్టు అనుభవిత్తుక్కొణు 
కిడక్కవిచే యడుప్పదు. అదిల్‌ మనస్స్పిన్దిక్కే, ప్రయోజనాంతరపరరా యిరుక్కు 
మవర్‌గళ్‌. 


(ఒణ్ణిదియె యీన్టిడినుమ్‌) - ఒత్మై - అశ్టీరిగు, శీరియ నిధియై 
సమర్సిక్కిలుమ్‌. 

(తానుగన్గు కొళ్ళాన్‌ మలర్‌ముడన్దై కోన్‌)- శ్రియఃపతియాగైయాలే 
అవాప్తసమస్తకామనానవన్‌, అత్తె విరుమ్చి అక్లీకరియాన్‌ - ఎన్లె. అపూర్ణ నాగిలిటే 
ద్రవ్యగారనమ్‌ పార్‌త్తజ్లీకరిప్పదు. అజ్లనన్టికే, అధికారియినుడైయ భక్తియిల్లాద 
ప్రయోజనాంతరపరర్‌ ఇట్టత్తై సర్వసమాశ్రయణీయ నాగ్రైెయాలే నమక్కిదు 
వైక్కొళ్ళవేణుమే - ఎను, తేవైయాగ చ్చెయ్యుమదొకగీయ, ఉగన్లు కొళ్ళానా 
యి థీ[Dు. “పుథివీం రత్న సంపూర్ణామ్‌ యః కృష్ణాయ ప్రయచ్చతి, తస్యాప్యన్య 
మనస్కస్య న జనార్దనః” ఎన్నక్కడవదిటే. కీర్‌ ప్పొట్టిల్‌ శొన్న సంవాద 
శ్లోకత్తిల్‌, ఉత్తరార్హత్తాలే ఇవ్వర్ధత్తై త్తానే యరుళిచ్చెయ్‌దానిటే. 

పన్నెండవ పాశురం :- అవతారిక : ప్రయోజనాంతరాలను ఆశించేవారు 


ఎంత గొప్ప సంపదను భగవానునకు సమర్పించినా, లక్ష్మీవల్లభుడు దానిని 
ప్రీతితో స్వీకరించడు - అని అంటున్నారు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 69 


వ్యాఖ్యానం :- (మాజాయ్‌ ఇక్రొన మరుదమ్‌ ఇజు త్తవశ్రీల్‌న్ల) - శ్రీకృష్ణునకు 
విరోధి అయిన అసురుని ఆవేశాన్ని కల్గినదై, జంటగా కలసి ఉండే రెండు 
మద్దిచెట్టు విరిగి కూలేటట్టుగా దోగాడుతూ పోయిన- అని అర్థం. “కదాచిత్‌ 
శకటస్యాధః శయనో మధుసూదనః, చిక్షేప చరణా వూర్వ్వం స్తన్యార్థీ ప్రరురోద 
హ” (విష్ణుపురాణమ్‌- 5-6-1) (ఒకనాడు ఒకబండి కింద శయనించి ఉండే 
శ్రీకృష్ణ బాలకుడు, పాలు తాగాలని ఆశపడినవాడై, తన కాళ్ళను పైకి చాచి 
విదలిస్తూ రోదించాడు) అనే రీతిలో తల్లి స్తన్యక్షీరాన్ని ఇవ్వడానికి చేసిన ఆలస్యం 
వల్ల కోపాన్ని పొంది ఏడ్చి, శ్రీచరణాలను పైకి చాచగా, ఆ పాదాలు తగిలి 
దగ్గరలో ఉండే శకటం భగ్నమైనది. దానిలో ఆవేశించి ఉండే అసురుడు కిందపడి 
మరణించాడు. అదే రీతిలో, “వెట్లెయై త్తిరుడి ఉణ్జాన్‌” (వెన్నను దొంగిలించి 
ఆరగించాడు) అని కన్నతల్లి యశోద కోపించి రోటికి బంధించగా, ఆ రోటిని 
లాగుతూ, బాల్యంవల్ల ఈ రెండు మద్దిచెట్ల మధ్య దోగాడుతూ పోయినపుడు, 
శ్రీకృష్ణుని ఊరువుల స్పర్శ కల్గినందున ఆ మద్దిచెట్టు నేలకూలాయి. 
శ్రీకృష్ణునకు అసురులను వధించాలి -అనే అభిప్రాయం లేకుండా పోయినా, 
అతనికి శత్రువులై దగ్గరకు వస్తే అసురులు నళించేటట్టుగా కదా అతని లీల 


సంభవించాయి. 


(శేజార్‌ అరవిన్ద చ్చేవడియై)- తామరపూవు మొలిచే చోటు అయిన 
బురదలో మొలిచే ఎజ్జతామర పూవువలె ఎజ్జగా ఉండే శ్రీచరణాలను 
“శెన్లామరై” అని అంటూ ఉపమానానికి ఎజ్జదనాన్ని పల్కడం- తామరపూవు 
యొక్క వికాసం, నూతనత్వం, చల్లదనం, సౌగంధ్యం అనే గుణాలు 
శ్రీచరణాలకు ఉన్నాయి- అని ఉపలక్షణాక్రమంలో సూచిస్తున్నది. “వ్యగ్రాయా 
మధ తస్యాం స కర్షమాణ ఉలూఖలమ్‌, యమళార్ద్జునయో ర్మధ్యే జగామ 
కమలేక్షణః” (విష్ణుపురాణమ్‌-5-6-16) (యశోదాదేవి కార్యాంతరాలలో 
నిమగ్నురాలైనపుడు పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు రోటిని రెండు మద్దిచెట్ల నడుమ 
లాగుకొంటూ పోయాడు) అని చెప్పిన రీతిలో రెండు మద్దిచెట్ల మధ్య 
దోగాడుతూ పోయినపుడు, ఆ చెట్టు విరిగి కూలిపోయే ధ్వనిని విని తిరిగిచూచి, 
నూతనమైన దానిని చూచినందున ఎజ్జనిదై, వికసించిన తిరునేత్రాల అందాన్ని 


70 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


“కమలేక్షణఃి అనే పదంతో పరాశరమహర్షి వర్ణించారు. దోగాడుతూ 
పోయినపుడు, భగ్నం చేస్తూ పోయిన శ్రీచరణాల అందాన్ని ఈ ప్రయోగంతో 
వర్లిస్తున్నారు, వీరు. “పారున్దియ మామరుదినిడై పోయ ఎమెరున్దకాయ్‌! ఉన్‌ 
కల్‌ కాణియ సేదు థు” (తిరువాయ్‌-3-8-10) (దగ్గరగా ఉండే మద్దిచెట్ట 
మధ్యలో దోగాడుతూ పోయిన గొప్ప (ప్రభావాన్ని కలవాడా! నీపాదాలను 
దర్శించాలని ఆశను పొంది) అని ఆగారు కూడా దర్శించి అనుభవించాలని 
ఆశపడినది- ఈ పాదాలనేకదా! 


(వేజాక ఉళ్ళాదార్‌) -గొప్పవి- అని అనుసంధించనివారు- అని అర్థం. 
అంటే - ప్రయోజనాంతరాలలో అభినివేశం లేకుండా, “ఈ శ్రీచరణాలే మనకు 
గొప్పదైన ప్రాప్యం” అనుసంధించనివారు- అని భావం. అతడు (శ్రీకృష్ణుడు) 
అసురావేశాన్ని కల్గిన మద్దిచెట్ల నడుమ చిక్కుకోకుండా, అతనిని కాచి రక్షించినవి 
ఆ శ్రీచరణాలు కనుక, “అతని శ్రీచరణాలే గొప్ప ప్రాప్యం” అని అనుభవిస్తూ, 
నెమ్మదిగా ఉండాలికదా ! ఆ రీతిలో కాకుండా, ప్రయోజనాలను ఆశించేవారు 


(ఒళ్‌ నిదియె ఈన్దిడినుమ్‌)- ఇక్కడ “ఒళ్‌ొ అనే విశేషణం “ఒకా” అని 
అనబడే అందాన్ని తెల్పుతుంది. గొప్పదైన నిధిని ఇచ్చినా- అని భావం. 


(తాన్‌ ఉకన్లు కొళ్ళామల్‌ మలర్‌నుడన్దైకోన్‌)- (శ్రియఃపతి అనబడే స్వామి 
అన్ని కోరికలు ఈడేటినవాడు పూర్ణుడు. కనుక ఆ నిధిని ఆశపడి స్వీకరించ 
బోడు - అని భావం. పూర్ల్ణ్లతను లేనివాడై ఉంటే, నిధియొక్క గొప్పతనాన్ని 
చూచి, ఆశపడి తీసికోవచ్చు. ఆవిధంగా లేనివాడై, పూర్ణతను కల్గినవాడు కనుక, 
సమర్పించేవాని భావనలోని శుద్దిని చూచి స్వీకరిస్తాడు కదా. అతడు అందువల్ల, 
తనపట్ల భక్తిలేకుండా, ప్రయోజనాంతరాలను కోరేవారు సమర్పించినదానిని 
“అందటిచే ఆశ్రయింపదగినవాడు” - అనే కారణంతో “మనం స్వీకరించాలి” 
అనే నిర్బంధంవల్ల స్వీకరిస్తాడు తప్ప, ఆనందంగా, తృప్తిగా స్వీకరించడు. 
“పృథివీం రత్నసంపూర్ణాం యః కృష్ణాయ ప్రయచ్చతి, తస్యాప్యన్యమనస్కస్య 
సులభో న జనార్దనః” (రత్నాలతో నిండి ఉండే భూమిని అంతటిని ఒకడు 
శ్రీకృష్ణునకు సమర్పించినా, అతడు (తనను కోరకుండా) అన్య ప్రయోజనాలను 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 71 


కోరేవాడై ఉంటే, శ్రీకృష్ణుడతనికి సులభుడు కాబోడు) అని చెప్పబడిందికదా ! 

గడచిన పాశురం చివరలో ప్రమాణంగా అనుసంధింపబడిన పౌష్కర సంహిత 

వాక్యంలోని ఉత్తరార్హంతో ఈ విషయాన్ని సర్వేశ్వరుడే స్వయంగా పలికాడు 
చా 6 

కదా! 


13. పణ్టే యుయిరనైత్తుమ్‌ పజ్జయత్తాళ్‌నాయగజే, 
తొణ్డా మెన త్తెళిన్స త్తూమనత్తర్‌క్కు, - ఉణ్లో 
పల కగ్‌గుమ్‌ తమ్ముడమై ప్పార్‌త్తు అబిమానిక్కుమ్‌, 
ఉలగత్తవరోడు ఉజవు. 


పళ్లే = అనాదికాలంగా, ఉయిర్‌ అనైత్తుమ్‌ = అన్ని ఆత్మలు, పజ్ఞయత్తాశ్‌ 
నాయకగట్కే = పద్మనివాసిని విభునకే, తొణ్బు ఆమ్‌ ఎన = శేషభూతులు - 
అని, తెళిన్హ = జ్ఞానాన్ని కల, తూ మనత్తార్‌క్కు = పరిశుద్దమైన మనస్సును 
కలవారికి, పలవుమ్‌ కథ్‌ు = ప్రమాణాలు పెక్కింటిని తెలిసికొన్న తర్వాత 
కూడ, తన్‌ ఉడమ్మె= తమ దేహాన్నే, పార్‌త్తు =చూచి, అబిమానిక్కుమ్‌ = తమను 
గొప్పగా తలచే, ఉలకత్తవరోడు = లోకంలోని పామరులతో, ఉణివు ఉణ్ణో = 
సంబంధం ఉన్నదా? 

“ఆత్మలన్నీ అనాదికాలంగా శ్రియఃపతికే శేషభూతాలై ఉన్నాయి” అనే జ్ఞానాన్ని 
పొందిన పరిశుద్ధమైన మనస్సును కల భక్తులకు, పలు శాస్త్రాలు అభ్యసించినా 
“మేము జాతిలో గొప్పవారము” అనే గర్వాన్ని పొందిన ప్రాకృతజనులతో సంబంధం 
ఉంటుందా? 


పదిమూన్గామ్‌ పొట్టు :- అవతారికై - శేషినిషయత్తిల్‌ అనన్య ప్రయోజన 
రాయ్‌ కించిత్క రిక్కు మాకారముణ్యా నాలుమ్‌, దేహాత్మాభిమానిగళాన 
లౌకికరోట్టై సబ్గమ్‌ కిడైక్కిల్‌, అన అధికారత్తుక్కు అవద్యమన్దో? ఎన్న, 
ఆత్మస్వరూపత్తై యథా దర్శనమ్‌ పణ్జినవర్‌గళుక్కు, అవర్‌గళోడు ఉణువు 
ఉణ్లో? ఎన్లిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ :- (ఉయిరవైత్తుమ్‌) - ఇత్తాల్‌ - శేషత్వన్హాన్‌ శిలరుక్కుణ్హాయ్‌, 
శిలరుక్కన్టిక్కే యిరుక్కైయన్లిక్కే సకలాత్మ సాధారణమెన్గిణిదు. 


72 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(పజ్జయత్తాల్‌ నాయగట్బ్కే)- ఇత్తాల్‌ - శేషత్వప్రతిసంబంధి యొరు 
మిథున మెన్నుమిడముమ్‌, అవధారణత్తాలే ఇదినుడైయ అనన్యార్హత్వముమ్‌ 
శొల్టుగిణదు. 


(తొణ్డామెన త్తెళిన్స త్తూమనత్తర్‌క్కు) - తొణ్ణాన్దు ప్రథమాక్షరత్తిల్‌ 
చతుర్థియాల్‌ ప్రతిపాదిక్కప్పడుగిణ శేషత్వత్తై చ్చొల్లుగిఖదు. అనాదికాలమే 
తొడజ్షి అభిలాత్మాక్కళుమ్‌, అబ్బాసహాయనాన అకారవాచ్యనుక్కే శేషమా 
యిరుక్కుమెన్టు సకలవేదసం[గ్రహమూన తిరుమంత్రత్తినుడైయ సంగ్రహమాన 
ప్రణవత్తిల్‌ శొల్దుగిణపడియే, సంశయవిపర్యయ నుట దర్శిత్తు త్రెఖిన్ద 
పరిశుద్దాంతఃకరణర్‌క్కు -ఎన్టపడి. 


(ఉణ్లో)- ఇదుక్కు మేలే అన్వయమ్‌. 


(పల కశ్రగ్రుమ్‌ తమ్ముడమ్బై ప్పార్‌త్తభిమానిక్కుమ్‌) - అదావదు - 
శృతిస్టృత్యాదిశాస్తజ్లళ్‌ పలవశ్రశ్రైయుమ్‌ అధికరిత్తు జాతివర్ణాశ్రమజ్లళు 
క్కెల్లామ్‌ ఆశ్రయమాయిరుక్కుమ్‌ తజ్లళ్‌ దేహత్తై ప్పార్‌త్తు, “నామిన్న 
జాతియన్గో, ఇన్నవర్హమన్లో, ఇన్న ఆశ్రమిగళన్దో,” ఎన్టివైగ్‌లై యిట్టు తబ్లలై 
ప్పోరస్సాలియ అభిమానిత్తిరుక్కుమ్‌ - ఎన్జె. 

(ఉలగత్తవరోడుణవు)- ఇప్పడి అభిమానిత్తిరుక్కుమ్‌, లౌకికరోడు 
సంబంధ ముణ్లో? - ఎన్టు క్రియె. ఇత్తాల్‌ - అకారవాచ్యనుక్కే శేషమెన్లు 
శొల్లిక్కొణ్డువన్ల శేషత్వాశ్రయమాన ఆత్మావై మకారవాచ్యనాగ చ్చొల్టుగైయాలే, 
ప్రకృతేః పరనాయ్‌, జ్ఞానానందలక్షణనాయ్‌, జ్ఞానగుణకనాయ్‌, నిత్యనా 
యిరుక్కుమెన్దు తెలిన్లిరుక్కుమ్‌ పరిశుద్దాంతఃకరణర్‌క్కు. ఆత్మ స్వరూపత్తై 
ప్పారాదే, దేహత్తైయే పార్‌త్తు అదిల్‌ సంబంధ మడియాగ వరుగిఅ జాత్యాదిగతై 
యిట్టు త్రజ్ఞతై ప్పెరుక్క నినైత్తభిమానిత్తిరుక్కుమ్‌ లౌకికరోడుణవు ఉణ్లో! 
అవర్‌గలై క్కణ్ఞాల్‌ ఉణవణ వార్‌త్తైచ్చొల్లిప్పోమిత్తనైయన్లో ఉళ్ళదు - ఎన్లె. 
తిరువహీంద్రపురత్తిలే, విల్లిపుత్తూర్‌ ప్పగవరెన్టు ప్రసిద్దరాయిరుప్పారొరు 
ఉత్తమాశ్రమిగళ్‌ బ్రాహ్మణరెల్లారుమ్‌ అనుష్టానమ్‌ పణ్డుగిణ తుజై యొశ్రీలీయ 
తామ్‌ వేజొరు తుజైయిల్‌ అనుష్టానమ్‌ పజ్షిప్రోరునవరాయ్‌, అవర్‌గళ్‌ ఒరునాళ్‌ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 73 


“ఎజ్లళ్‌ తుటైయిల్‌ ఉనుక్కు అనుష్టానమ్‌ ప్బవొణ్ఞాదో?” ఎన్టు కేట్క, 
“విష్ణుదాసా వయం యూయం బ్రాహ్మణా వర్లధర్మిణః, అస్మాకం దాసవృత్తీ 
నామ్‌ యుష్మాకం నాస్తి సబ్గతిః, నాస్తి సజ్లతి రస్మాకం యుష్మాకళ్ళ పరస్పరమ్‌, 
వయన్తు కింకరా విష్ణోః యూయ మిగ్టియకింకరాః” ఎన్టు ఉబవణ వార్‌త్తై 
చ్చొల్లిప్పోనారిజే. “ఆవిద్యః ప్రాకృతః ప్రోక్తః వైద్యో వైష్ణవ ఉచ్యతే, ఆవిద్యేన న 
కేనాసి వైద్యః కించిత్సమాచరేత్‌” ఎన్నక్కడవదిటే. 

పదమూడవ పాశురం :- అవతారిక : స్వామియైన భగవంతుని 
విషయంలో ప్రయోజనాంతరాలను కోరకుండా, కైంకర్యాన్ని చేసేవారైనా, దేహాన్నే 
ఆత్మగా భావించే పామరులతో సంబంధం కల్లి ఉన్నట్లయితే, పూర్వం పల్కిన 
గొప్పతనానికి అది కొజతయే కదా! - అనేప్రశ్న లేవగా, “ఆత్మస్వరూపాన్ని 
యథాతధంగా తెలిసినవారికి పామరులతో సంబంధం కలిగే అవకాశం 
ఉన్నదా?” అని ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (పళ్టే) దీనివల్ల ఆత్మలన్నీ భగవానునకు శేషభూతాలై 
ఉండడం అనాదికాలంగా- అని చెప్పబడింది. 
(ఉయిరనైత్తుమ్‌)- ఈ పదం ద్వారా భగవానునకు శేషమై ఉండడం 


అనేది కొందటికి ఉన్నదై, మణి కొందటికి లేకుండా ఉండడం- అని కాకుండా, 
ఆత్మలన్నిటికి -ఈ స్వభావం ఉన్నది- అని తెలుపబడింది. 


(పజ్ఞయత్తాళ్‌నాయగట్కే) - దీనిద్వారా “శేషభూతులై ఉండడం-లక్ష్మీదేవి, 
ఆమె వల్లభుడు - అనే ఒక మిథునానికే” అనే విషయం, చివరలో ఉండే “ఏ 
కారం ద్యారా ఆ రీతిలో శేషమై ఉండడం ఇక వేటెవ్వరికి లేదు - అనేది 
చెప్పబడింది. 


(తొణ్జామ్‌ ఎనత్తెళిన తూమనత్తార్‌క్కు)- తిరుమం('త్రంలోని ఓంకారంలో 
మొదటి అక్షరమైన అకారంపై వచ్చి లోపించిన చతుర్ధీ విభక్తిద్యారా చెప్పబడే 
శేషత్వాన్ని “తొణ్డు”- అని అంటున్నారు. ఈ ప్రయోగంలోని సారాంశమేమంటే- 
అనాదికాలంగా ఆత్మలన్నీ లక్ష్మీవల్లభుడై, అకారంచే చెప్పబడేవాడైన 
భగవంతునకే శేషభూతమై ఉంటాయి- అనే అన్ని వేదాల అర్థాన్ని సంగ్రహంగా 


74 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


పలికే అష్టాక్షరియొక్క సంగ్రహరూపమైన ప్రణవంలో చెప్పబడే రీతిలోనే, 
సంశయ విపర్యయరహితంగా తెలిసిన పరిశుద్దమనస్సును కలవారికి” అని. 


(ఉణ్లో!) - దీనిని (ఈ పదాన్ని) దీని తరువాత గల “ఉలకత్తవరోడు 
ఉణవు ఉణ్ణో!” అనే ప్రయోగంతో అన్వయించి అర్థాన్ని గ్రహించాలి. 


(పలకగ్‌గిుమ్‌ తమ్‌ ఉడమె ప్పార్‌త్తు అభిమానిక్కుమ్‌)- దీని 
భావమేమంటే - వేదాలు, వాటి అర్థాన్ని తెలిపే స్మృతులు, ఇతిహాసాలు, 
పురాణాలు - అనే శాస్త్రాలను పెక్కింటిని అభ్యసించిన తరువాత కూడా, జాతి, 
నాల్లువర్లాలు, నాల్గు ఆశ్రమాలు - అనే అన్నిటికి నివాసమై ఉండే తమ దేహాన్ని 

౧ ౬౯౦ స్ట. క 
చూచి, “మనం ఈ జాతికి చెందినవారం కదా! ఈ వర్ణానికి చెందినవారం 
కదా! మనది ఈ ఆశ్రమం కదా!” అని వీటిని తలచి, గొప్పతనాన్ని కలవారుగా 
తమను అభిమానించే లోకులతో సంబంధం ఉన్నదా? - అని అన్వయించి 
అర్థాన్ని (గ్రహించాలి. 

(3. 


(ఉలకత్తనరోడు ఉణవు ఉణ్లో)- ఈ విధంగా అహంకరించే పామరులతో 
సంబంధం ఉంటుందా? - అని భావం. దీనివల్ల అకారంచే చెప్పబడే 
భగవానునకే శేషభూతమై ఆత్మలన్నీ ఉన్నాయి- అని తెల్పుతూ ఆ శేషత్వానికి 
ఆధారమైన ఆత్మయే మకారంచేత చెప్పబడుతున్నాడు- అని ప్రణవమనబడే 
ఓకారం తెల్పుతున్నందున, మూలప్రకృతి వికారమైన శరీరం కంటే భిన్నుడై, 
జ్ఞానానందాలను లక్షణంగా కలవాడై, ధర్మభూతజ్ఞానాన్ని గుణంగా కలవాడై, 
నిత్యుడై ఉండేవాడు - అని తెలిసి, తేటపడిన శుద్దమనస్సును కలవారికి, 
ఇటువంటి ఆత్మస్వరూపాన్ని గమనించకుండా దేహాన్నే చూచి, ఆ దేహానికి 
సంబంధించి ఉండే జాత్యాదులను చూచి, తమను గొప్పతనాన్ని కలవారుగా 
తలచి, అహంకారాన్ని పొందినవారితో సంబంధం ఉన్నదా? - అని చెప్పబడి 
నట్టయింది. వారిని చూస్తే, వారితో సంబంధం లేని విషయాన్ని తెలిపే రీతిలో 
పల్కడం తగినది - అని భావం. 


“ణ్‌ కమలక్కేళ్య్వన్‌” (1), “నాణ్‌మలరాళ్‌కోన్‌” (2), “అమ్బుయత్తాళ్‌ 
కోన్‌” (3), “మాదవనుక్కు” (4), “పుండరీకైక్కేళ్వవన్‌” (6), “వాశమలరాళ్‌ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 75 


మణవాళన్‌” (9), “పూమడనై కేళ్వన్‌” (10), అని, “మలర్‌మడైైకోన్‌”అని, 
“పజ్ఞయత్తాళ్‌ నాయకట్కే” అని ఈ పాశురంలోను నొక్కిపల్కడం చేతనుడు 
చేసే కైంకర్యాన్ని స్వీకరించేవారు లక్ష్మీదేవి, నారాయణుడనే దివ్యదంపతులే- 
అనే విషయాన్ని తెల్పుతున్నది. 

ఈ విషయంలో ఒక ఐతిహ్యం శ్రీవరవరమునుల వ్యాఖ్యలో ఉట్టంకింప 
బడింది. అది ఏమంటే - తిరువహీంద్రపురంలో “శ్రీవిల్లిపుత్తూర్‌ భగవర్‌” 
అనే ప్రసిద్దులైన ఒక సన్న్యాసి, ఆఊరిలో ఉండే మిగిలిన బ్రాహ్మణులందరు 
సమీపంలో ఉండే నదిలో అనుష్టానం చేసికొనే రేవులో కాకుండా, వేజొక రేవులో 
అనుష్టానం చేసికొనేవారు. ఆ విధంగా ఉండగా, “మా రేవులో మాతో కలసి 
మీరు ఎందుకు అనుష్టానం చేసికోవడం లేదు?” అని ఒకనాడు ఆ బ్రాహ్మణులు 
విల్లిపుత్తూర్‌ భగవర్‌ను అడిగారు. అపుడు “విష్ణుదాసా వయం యూయం 
బ్రాహ్మణా వర్ల్ణ్లధర్మిణః, అస్మాకం దాసవృత్తీనాం యుష్మాకం నాస్తి సంగతిః, 
నాస్తి సంగతి రస్మాకం యుష్మాకం చ పరస్సరమ్‌, వయం తు కింకరా విషోః 
యూయ మింద్రియకింకరాః, అద్య ప్రభృతి హే లోకాః! యూయం యూయం 
వయం వయమ్‌, అర్థకామపరా యూయం నారాయణపరా నయమ్‌” (మేము 
విష్ణువులకు దాసులమై ఉండేవారం. మీరు వర్షధర్మాలను మాత్రం అనుసరించి 
అనుష్టించే బ్రాహ్మణులై ఉన్నారు. దాస్యాన్నే వృత్తిగా కల్గిన మాకు ఆ రీతిలో 
లేని మీతో చేరికలేదు. మాకు, మీకు ఒకరితో ఇంకొకరికి సంబంధం కొంచెం 
కూడా లేదు. మేము విష్ణువునకు దాసులము. మీరు ఇంద్రియాలకు దాసులు. 
ఓ జనులారా! ఈ నాటినుండి మీకు మీరే మేము మేమే. మీరు అర్థకామాలలో 
అపేక్షను కలవారు. వేము నారాయణుని విషయంలోనే అభినివేశం 
కలవారం)అని వారితో సంబంధాన్ని లేకుండా చేసికొని పలికారు. “ఆవిద్యః 
ప్రాకృతః ప్రోకోః వైద్యో వైష్ణవ ఉచ్యతే, అనిద్యేన న కేనాసి వైద్యః కించిత్‌ 
సమాచరేత్‌” (ప్రాకృత సంబంధంతో అన్వయం కలవాడు ఆవిద్యుడు 
అనబడుతున్నాడు. విష్ణుభక్తుడైతే సంసారవ్యాధికి వైద్యుడని చెప్పబడుతున్నాడు. 
ఆవిద్యుడైన ఎవనితోను వైద్యుడు ఏవిధమైన సంబంధాన్ని కల్లి ఉండకూడదు) 
అని చెప్పబడింది కదా! 


76 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


14. పూదజ్ఞకైన్దుమ్‌ పొరున్దుడలినాల్‌ పిజన్ల 
శాదబ్గళ్‌ నాన్గినొడుమ్‌ శజ్ఞమామ్‌, - పేదబ్లాణు 
ఎన్న పయన్‌ పెజువీర్‌? ఇవ్వుయిర్‌క్కు మిన్టిరైకోన్‌ 
తన్నడియే కాణుమ్‌ శరణ్‌ 


పూతబ్లళ్‌ ఐన్టుమ్‌ పొరున్దు = పంచభూతాళ సమే శ్రళనమైన, ఉడలినాల్‌ పిజన్ల= 
దేహంకారణంగా కల్గిన, శాతబ్లళ్‌ నాన్గినోడుమ్‌ = బ్రాహ్మణులు మొదలైన నాల్లు 
వర్ణాలతో, శబ్లతమామ్‌ = చేరి ఉండే, పేదమ్‌ కొణ్లు = హెచ్చు తగ్గులను 
పురస్కరించు కొని, ఎన్న పయన్‌ = ఏమి ప్రయోజనాన్ని, సపెణునీర్‌ = పొలదు 
తారు? ఎవ్వుయిర్‌ క్కుమ్‌ (ఎ ఉయిర్‌క్కుమ్‌) = ఆత్మలన్నిటికి, ఇన్తిరై కోన్‌తన్‌= 
ఇందిరావిభుని, అడియే= శ్రీచరణాలే, శరణ్‌ కాణుమ్‌ = శరణం అని భావించండి. 


(మూఢులారా!) పంచభూతాల కలయిక అయిన దేహంవల్ల కలిగే నాల్లు 
జాతులకు చెందిన భేదభావనను కలవారై మీరు ఏ ప్రయోజనాన్ని పొందబోతున్నారు! 
ఆ ఆత్మలకు శ్రియఃపతి శ్రీచరణాలే శరణం సుమా! 


పదినాలామ్‌ పొట్టు :- అవతారికై - స్వరూపజ్ఞానముణ్డానాలుమ్‌, దేహమ్‌ 
ఇరుక్కున్హ నైయుమ్‌, జాత్యాదిభేద ప్రతిపత్తి అనువర్తియాదో? ఎన్న, అత్తాల్‌ 
ఎన్న ప్రయోజనమ్‌? సకలాత్మాక్కళుక్కుమ్‌, శ్రియఃపతి తిరువడిగళిలే 
కాణుజ్లోళ్‌ పుగల్‌ - ఎన్లిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ : (పూదజ్ఞళైన్దుమ్‌ పొరున్దుడలినాల్‌ ప్పిణన్ష)- “పం 
భూతాత్మకే దేహే” ఎన్టుమ్‌, “మఖ్టుశేర్‌ వానెరి నీర్‌ నిలజ్ఞాలివై మయజ్లి ee 
శేరాక్కై” ఎన్టుమ్‌ శొల్లుగిణపడియే ప్పథివ్యాది భూతజ్లల్‌ ఐన్టినుడైయవుమ్‌, 
సముదాయరూపమాన దేహమడియాగ ఉణ్ణాన. ఇత్తాల్‌ - ఆత్మావోడు అన్వయ 
మన్టిక్కే, ఉపచయాత్మక నూయ్‌, అనిత్యమాయ్‌ హేయనూ యిరుక్కిట 
దేహమడియాగ ఉణ్జానదా గైయాలే, వచ్దేణీ ఎన్నుమిడమ్‌ శొల్టుగిఅదు. 

(శాదజ్ఞల్‌ నాన్గినోడుమ్‌) - శాదమెన్టు జాతిలై. చ్వాల్లుగిఖదు. 


“జాతిరాజాతం చ సామాన్యమ్‌” ఎన్నక్కడవదిటే. శాదజ్ఞళ్‌ నాన్లెన్సు బ్రాహ్మణ 
లర ౧® 
జాతి ముదలాన నాలు జాతియెయుమ్‌ - శొల్లుగిఖిదు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 77 


(నాన్గినోడుమ్‌ శబ్ల్దదమామ్‌ శే పేదజ్లొల్లు) - పేదమావదు, ఇన్నాలినోడుమ్‌ 
శేర్‌స్టిరుక్కిణ ఉత్కర్జాపకర్షప్రతిపత్తి హేతువాన విశేషమ్‌. ఇన బ్రాహ్మాణజాతియై 
ప్ప థగీయిటే ఆశ్రమాది భేదజ్ఞళ్‌ వరువదు. ఆగ్రైయాలే, శాదజ్ఞళ్‌ నాన్గినోడుమ్‌ 
శజ్లదమామ్‌ పేదమెన్ద ఇదిలే ఎల్లామ్‌ శొల్లలామ్‌. 


(ఎన్న పయన్‌ పెబునీర్‌)- ఇన్ల భేదజ్లొల్లు ఎన్న ప్రయోజనమ్‌ పెజువు 
దిర్‌గోళ్‌ ఇత్తాల్‌? ఉజ్లళుక్కేదేనుమ్‌ సిద్దిప్పదుణ్లో! అహంకారహేతువాగైయాలే, 
అనర్థకరమామిత్తనైయన్గో ఉళ్ళదెన్టు కరుత్తు. “ఎన్న పయన్‌ కెడువీర్‌!” ఎన్టు 
పాఠమాగిల్‌, ఇన్ద భేదజ్లొణ్ణెన్న ప్రయోజనములు కెడువీర్‌ గోల్‌? ఎన్టుగస్సాలే 

౧ NG యి అ 
యరుళిచ్చెయ్‌దారాగ క్కడవదు. 


(ఎవ్వుయిర్‌ క్కు మిన్దిరైకోన్‌ తన్నడియే కాణుమ్‌ శరణ్‌)- ఇన్నార్‌ 
ఇనియార్‌ - ఎన్నాదే, ఎల్లా ఆత్మాక్కళుక్కుమ్‌ శియఃపతియానవన్‌ తిరువడిగళే 
పుగల్‌. ఆగ్రైయాల్‌, ఇన్ల తిరువడిగలళిల్‌ సంబంధత్తై యిట్టు 

రూసిక్కుమోదు, ఇన్ల భేదజ్ఞలొన్టు మిల్లామైయాలే ఎల్హామౌపాధికమ్‌. వ. 
స వేషమెన్టు కరుత్తు, “దేహాత్మజ్ఞానకార్యేణ నర్లభేదేన కిం ఫలమ్‌? గతి 
స్పర్వాత్మనాం శీమన్నారాయణపదద్వయమ్‌” ఎన్టివ్వర్హన్హాన్‌ పరమైకాంతి 
ధర్మత్తిల్‌ శొల్లప్పట్టదిటే. 

పదునాల్లన పాశురం :- అవతారిక : “దేహం ఉన్నంతవరకు జాతిభేదం 
వల్ల కలిగే భేదభావన అనువర్తించదా?” అనే ప్రశ్న రాగా, “దానివల్ల ఏమి 
ప్రయోజనం? అన్ని ఆత్మలకు, వారి ఏ జాతికి చెందినవారై ఉన్నా, శ్రియఃపతి 
శ్రీచరణాలే రక్షకం- అనే విషయాన్ని తెలుసుకోండి” అని అంటున్నారు. 


వ్యాఖ్యానమ్‌ : (పూదజ్ఞళ్‌ ఐన్దుమ్‌ పారున్లు ఉడలినాల్‌ పిఅున్ల)- 
“పంచభూతాత్మకే దేహే దేహీ మోహతమో వృతః, అహం మమేతదిత్యుచ్చై: 
కురుతే కుమతి ర్మతిమ్‌” (విష్ణుధర్మమ్‌-6-7-12) (పూర్వకర్మవాసనవల్ల 
పంచభూతాలతో రూపొందిన శరీరాన్ని కల, భ్రాంతిని కల ఆత్మ నేను, నాది 
(అహం, మమ) అని తనను గొప్పవానినిగా భావిస్తున్నాడు)అని, “మళ్లు శేర్‌ 
వానెరి నీర్‌ నిలమ్‌ కాల్‌ ఇవై మయజ్లీ నిన అళ్టు శేర్‌ అక్కైయై” (పెరియ 


78 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


తిరు-9-7-8) (మేఘాలు చేరే ఆకాశం, అగ్ని, నీరు, భూమి, వాయువు - అనే 
ఇవి కూడి వర్తించే పాంచభౌతిక శరీరాన్ని) అని చెప్పబడిన రీతిలో భూమి 
మొదలైన అయిదు భూతాల చేరిక రూపంలో ఉండే శరీరం కరణంగా కల్లిన 
- అని భావం. దీనివల్ల, ఆత్మ స్వరూపంతో సంబంధం లేకుండా వృద్ది చెందేదై, 
ఒకనాడు నశశించేదై, నీచమై ఉండే దేహం కారణంగా కల్షినవి అయినందున 
జాతులు ఆత్మకు సోపాధికాలు (ఆగంతుకాలు)- అనే విషయం తెలుపబడింది. 


(శాతజ్లల్‌ నాన్గినొడుమ్‌) - “శాతమ్‌” అనే పదం జాతిని తెల్పుతుంది. 
“జాతిర్దాతం చ సామాన్యమ్‌” (అమరకోశం - 1-5-31) (జాతి, జాతం, 
సామాన్యం అనే ఈ పదాలు జాతివాచకాలు) అని అమరకోశంలో చెప్పబడింది 
కదా! “శాతజ్ల్ఞల్‌ నాన్లు” అని బ్రాహ్మణ, క్షత్రి, వైశ్య, శూద్రులనబడే నాల్లు 
జాతులను తెల్పుతున్నది. 

(నాన్గినోడుమ్‌ శజ్ఞదమామ్‌ సేదమ్‌ కొణ్లు)- “సేదమ్‌”- అంటే ఈ నాల్లు 
జాతులతోను సంబంధించి ఉండే ఉచ్చనీచభావనకు కారణమైన గొప్పతనాన్ని 
తెల్పుతున్నది. ఇందులో, ఈ బ్రాహ జాతిని పురస్కరించుకొని కదా సన్యాసి, 
గృహస్థుడు, వానప్రస్టుడు, బ్రహ్మచారి- అనే ఆ(శ్రమభేదాలు కల్గుతాయి. 
అందువల్ల “శాతజ్లళ్‌ నాన్గినొడుమ్‌ శజ్ఞదమామ్‌ పేతమ్‌” అనే ప్రయోగంలో 
ఆ(శ్రమభేదాలను కూడా కలిపి అర్థాన్ని చెప్పవచ్చు. 

(ఎన్న పయన్‌ పెలునీర్‌!) - ఈ భేదాలను పురస్కరించుకొని ఏమి 
ప్రయోజనాన్ని పొందుతారు? ఏటి ద్యారా మీకు ఏదయినా లాభం కల్లుతుందా? 
“నేను ఉన్నతుడను” అనేది అహంకారాన్ని పొందడానికి కారణమైనందున 
చెడ్డను కల్గించేదిగా కదా ఉన్నది - అని భావం. “ఎన్న పయన్‌ కెడునీర్‌?” 
అనేది పాఠం అయితే, “దీనివల్ల చెడ్డయే కల్గుతుంది” అని తెల్పుతున్నట్టుగా 
(గ్రహించాలి. 


(ఎవ్వుయిర్‌క్కుమ్‌ ఇన్టిరైకోన్‌ తన్నడియే కాణుమ్‌ శరణ్‌)- “వీరు, 
ఇటువంటివారు”- అనే భేదం లేకుండా ఆత్మలన్నిటికి లక్ష్మీనాథుని శ్రీచరణాలే 
కదా రక్షకం. అందువల్ల సర్వేశ్వరుని శ్రీచరణాల సంబంధాన్ని పురస్కరించుకొని 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 79 


పరిశీలించినపుడు, ఈ వర్ణాశ్రమభేదాలవల్ల కల్గిన లాభం ఏమీ లేనందున, 
అన్నీ సోపాధికాలు. శ్రీచరణాలలో శేషత్వమే స్థిరమైనది- అని భావం. “దేహాత్మ 
జ్ఞానకార్యేణ వర్లభేదేన కిం ఫలమ్‌? గతిః సర్వాత్మానాం శ్రీమన్నారాయణ 
పదద్వయమ్‌” (పరమైకాంతి ధర్మమ్‌) (దేహమే- ఆత్మ అనే భ్రమించడంవల్ల 
ఏర్పడిన వర్ణాశ్రమభేదం వల్ల ఏమి ప్రయోజనమున్నది? అన్ని ఆత్మలకు 
శ్రీమన్నారాయణుని శ్రీచరణద్వయమే కదా రక్షకం) అని చెప్పబడింది కదా! 


15. కుడియుమ్‌ కులముమెల్లామ్‌ కోకనగైక్కేళ్వన్‌, 
అడియార్‌క్కృవనడియే యాగుమ్‌, - పడియిన్‌ మేల్‌ 
నీర్‌కె(కొ)గ్రరువు మాబుగళిన్‌ పేరుమ్‌ నిజముమెల్లామ్‌, 
ఆర్‌కలియై చ్చేర్‌న్టిడు మాయ్‌న్దథ్‌[గు. 


కుడియుమ్‌ = గ్రామం, కులముమ్‌ = గోత్రం, ఎల్లామ్‌ = ఇంకా ఉండే సూత్రం 
మొదలైనవి అన్నీ, కోకైనకై క్కేళ్యన్‌ అడియార్‌క్కు = లక్ష్మీవల్లభుని దాసులకు, 
అవన్‌ అడియే ఆకుమ్‌ = స్వామి అయిన భగవానుని శ్రీచరణాల సంబంధమే 
అవుతున్నాయి, పడియున్‌ మేల్‌ = భూమిపై కన్పించే, నీర్‌ కె(కొ),గువుమ్‌= 
జలం నిండుగా ఉండే, ఆటుకళిన్‌ = నదుల, పేరుమ్‌ = పేర్టు, నిఅముమ్‌ 
ఎల్లామ్‌ = రంగులు అన్నీ, ఆర్‌ కలియై శేర్‌న్దు = సముద్రాన్ని చేరిన తరువాత, 
మాయ్‌న్దిడుమ [= అదృశ్యమైపోయినట్లే ఇదికూడా. 

లక్ష్మీనాథుడైన భగవానుని భక్తులకు గ్రామకులాదులు అన్నీ ఆ భగవానుని 
శ్రీచరణ సంబంధాన్ని పురస్మరించుకొనే ఉంటాయి. ఏవిధంగా? అంటే, భూమిపైన 
కన్పించే నీటితో నిండిన నదుల పేర్లు, నీటి రంగులు - అన్నీ సముద్రాన్ని చేరిన 
తరువాత కన్పించకుండా పోయే రీతిలోనే. 

పదినళ్ళామ్‌పాట్టు :- అవతారికై - “ఎవ్వుయిర్‌క్కు మిన్టిరైకోన్‌ తన్నడియే 
కాణుమ్‌ శరణ్‌” ఎన్టత్తై స్టాపిక్కైక్కాగ, శ్రియఃపతివిషయ శేషత్వైక నిరూపకరా 
నవర్‌గళుక్కు మున్సు నిరూపకమాయ్‌ప్పోరుమ్‌ గ్రామకులాదిగళ్‌ ఎల్లామ్‌ అవన్‌ 
తిరువడిగళే యామెన్ను మత్తై సదృష్టాంతమాగ అరులిచ్చెయ్‌గిటార్‌. 


80 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


వ్యాఖ్యానమ్‌ : (కుడియుజ్షులము మెల్లామ్‌) - కుడి- గ్రామమ్‌, కులమ్‌ 
- గోత్రమ్‌, ఎల్లామెన్టదు - మభ్‌గ్రుమ్‌ నిరూసకమాయ్‌ప్పోరుమవై పలవుముణ్ఞా 
గైయాలే. అవైయావన- చరణసూత్రాదిగళ్‌. 


(కోకనగైక్కేళ్వనడియార్‌క్కు) - శ్రియఃపతియినుడైయ, అడియారాననర్‌ 
గళుక్కు. కోకనగమావదు - తామురై, కోకనగై యెన్టదు- తామరైయాలళ్‌- ఎన్టపడి. 
కేళ్వనెన్షదు - నాయకనెన్టపడి. ఏవంభూతనానవన్‌ తిరువడికలళిల్‌ శేషత్వమే 
నిరూపకమాగ ఉడైయవర్‌గళుక్కు. 


(అవనడియే యాగుమ్‌)- అదానదు- మున్ను జౌపాధిక నిరూపకమాయ్‌ 
ప్పోన్స కుడియుమ్‌, కులము మెల్లామ్‌ పోయ్‌, శేషియానవన్‌ తిరువడిగళిల్‌ 
సంబంధమే నిరూపకమాయ్‌, అత్రై యిట్టు వ్యపదేశిక్కున్సు డియాయ్‌ విడు 
మెన్లె. ఇదుక్కు దృష్టాంతమ్‌ అరుళిచ్చెయ్‌గిటార్‌- మేల్‌. 


(పడియిన్‌మేల్‌ ఎన్టు తొడళ్లీ) - అదావదు, భూమియిన్‌ మేలుణ్ఞాన 
జలసమృద్దియెయుడైయ నదిగళిన్‌ నామముమ్‌, నర్లముమెల్లామ్‌ సము ద్రత్తె 
ప్రవేశిక్కవే, పిన్చు కాణవొణ్లాదపడి పోమాప్పోల్‌- ఎన్టె. పడి- భూమి, కె(కొ) క్రరివు 
దల్‌- మిగువుదల్‌, ఆర్‌కలి- సముద్రమ్‌. “ఏకాంతీ వ్యపదేష్టవ్యో నైన గ్రామకులా 
దిభిః, విష్ణునా వ్యపదేష్టవ్య స్తస్య సర్వం స ఏవ హి”, “నద్యా నశ్యతి నామాది 
ప్రవిష్టాయా యధథార్లనమ్‌, సర్వాత్మనా ప్రపన్నస్య విష్ణు మే కాంతిన స్తథా” 
ఎన్నక్కడవదిటే. 

పదిహేనవ పాశురం :- అవతారిక : గడచిన పాశురం చివరలో 
“ఎవ్వుయిర్‌క్కుమ్‌ ఇన్దిరైకోన్‌ తన్నడియే కాణుమ్‌ శరణ్‌ అని చెప్పిన విషయాన్ని 
స్టిరీకరించడం కోసం లక్ష్మీనాథునకు శేషమై ఉండడమే అసాధారణ లక్షణంగా 
కలవారికి ఇక్కడ ఉండే (గ్రామం, కులం మొదలైనవానివల్ల కలిగే పేరు అన్నీ 
అతని శ్రీచరణాలే- అనే విషయాన్ని ఉదాహరణాన్ని చూపి పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (కుడియుమ్‌ కులముమ్‌ ఎల్లామ్‌) “కుడి”- (గ్రామం, 
“కులమ్‌”- గోత్రం. “ఎల్లామ్‌” అనేది ఇది తప్ప వీరికి అసాధారణ లక్షణంగా 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 81 


చెప్పబడే మిగిలిన అన్నిటిని తెల్పుతున్నది. అవి ఏవి? అంటే, చరణం, సూత్రం 
మొదలైనవి. 


(అవన్‌ అడియే యాకుమ్‌)- దీని భావమేమంటే -పూర్వం అసాధారణ 
లక్షణమై ఉండే కులం, (గ్రామం మొదలైనవి అన్నీ తొలగి, స్వామి అయిన 
లక్ష్మీవల్లభుని శ్రీచరణాల సంబంధమే అసాధారణలక్షణమై, దానిని పురస్క 
రించుకొనేవారిని నిర్దేశించి పలికేటట్టుగా ఉంటుంది. దీనికి దృష్టాంతాన్ని ఈ 
పాశురం చివరలో పల్కుతున్నారు. 


(కోకనకైక్కేళ్వన్‌ అడియార్‌క్కు) - లక్ష్మీనాథునకు దాసులై ఉండేవారికి- 
అని భావం. “కోకనకమ్‌” అనే పదం తామరపూవును తెల్పుతున్నందున 
“కోకనకై” - అనేది పద్మనివాసిని అయిన లక్ష్మీదేవిని తెల్పుతున్నది. “కేళ్యన్‌” 
అనే పదానికి నాథుడు-అని అర్థం. ఈ ప్రయోగానికి - “లక్ష్మీనాథుని శ్రీచరణా 
లలో దాస్యమే అసాధారణ లక్షణంగా కల్షినవారికి” అని భావం. 


(పడియిన్‌ మేల్‌ నీర్‌ 3(కొ)గ్రమివుమ్‌ ఆబుకళిన్‌ పేరుమ్‌ నిఅముమ్‌ 
ఎల్లామ్‌ ఆర్‌క్కలియై చ్చేర్‌న్టిడుమాయ్‌న్ల శ్రీగ్రు) దీని తాత్సర్యం ఏమంటే- 
భూమిలో ఉండే నీటి ప్రవాహాన్ని కల నదులపేర్గు, రంగు మొదలైనవి అవి 
సముద్రంలో (ప్రవేశించిన తరువాత కన్పించని రీతిలో- అని అర్థం. “పడి” 
భూమి, “కె(కొ) కరువు దలొ- మిగలడం, “ఆర్‌కలి” సముద్రం. 

“ఏకాంతీ వ్యపదేష్టవ్యో నైవ గ్రామకులాదిదిభిః, విష్ణునా వ్యపదేష్టన్యః తస్య 
సర్వం స ఏవ హి” (విష్వక్సేన సంహిత) (భగవానుని ఒక్కనిమాత్రమే శరణు 
పొందిన పరమైకాంతిని అతని గ్రామం, కులం మొదలైనవానిని పురస్కరించు 
కొని వ్యవహరించరాదు. విష్ణువును పురస్కరించుకొనే వ్యవహరించాలి. 
ఎందుకంటే, అతనికి ఆ స్వామియే సర్వం కనుక) అని, “నద్యా నశ్యంతి 
నామాని ప్రవిష్టాయా మహార్లనమ్‌, సర్వాత్మనా ప్రపన్నస్య విష్ణుమేకాంతిన స్తథా” 
(పరమైకాంతిధర్మమ్‌)- (సముద్రంలో కలిసిన నదుల పేర్లు నశించిపోయేటట్టే, 
భగవంతుని సమస్తంగా కల్గిన ఏకాంతి అయిన ప్రపన్నుని ప్రాకృతనామాలన్నీ 
నశించిపోతాయి) అని చెప్పబడిందికదా! 


82 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


16. తేవర్‌ మనిశర్‌ తిరియక్కు త్తావరమామ్‌ 
యావైయు మల్ల నిలగు ముయిర్‌, - పూవిన్‌ మిశై 
ఆరణజ్లిన్‌ కేళ్వన్‌ అమలనథివే వడివామ్‌, 
నారణన్‌ తాట్మే యడిమై నాన్‌. 


నాన్‌ = “అహమ్‌” (నేను) అనబడే నా ఆత్మ, దేవర్‌ = దేవతలు, మనిశర్‌= 
మానవులు, తిరియక్కు = పశుపక్ష్యాది తిర్యక్కులు, తావరమ్‌ ఆమ్‌ = స్టావరాలు- 
అనే, యావైయుమ్‌ అల్లన్‌ = ఇది ఏమి కాడు, దేహంకంటే విలక్షణుడు, పూవిన్‌ 
మిజై= తామరపూవులో నివసించే, ఆరణజ్లిన్‌ = లక్ష్మీదేవికి, కేళ్ళన్‌ = నాధుడై, 
అమలన్‌= హేయ(ప్రతిభటుడై, అజీవే వడివామ్‌ = జ్ఞానానందస్వరూపుడైన, 
నారణన్‌= నారాయణాన్ని, తాట్కే = శ్రీచరణాలకే, అడిమై = శేషమై, ఇలకుమ్‌= 
(ప్రకాశిస్తాడు, ఉయిర్‌ = జీవుడై ఉండేవాడు. 


ప్రకాశించే జీవుడు దేవమనుప్య తిర్యక్‌ స్థావరాలలో దేనికీ చెందినవాడు 
కాడు. తామరపూవులో పొందికగా నివసించే దైవకాంత అయిన లక్ష్మీదేవికి 
వల్లభుడై, అఖిల హేయ ప్రత్యనీకుడై, జ్ఞానస్వరూపి అయిన నారాయణుని 
శ్రీచరణాలకే అహమర్థభూతుడైన ఆత్మ శేషభూతుడు. 


పదినాజామ్‌పాట్టు :- అవతారికై - స్వరూపయాధాత్య్యజ్ఞానమ్‌ పిణన్షవర్‌ 
గళ్‌ తన్హామై అనుసంధిత్తిరుక్కు మృడియె, స్వనిష్టాకథనముఖేన అరుళిచ్చెయ్‌ 
గిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ :- (తేవర్‌ మనిశర్‌ తిరియక్కు త్తానరమామ్‌) - దేవరగళ్‌, 
మనుష్యర్‌గళ్‌, తిర్యక్కు, స్థావరమాగిణ. 


(యావైయు మల్లన్‌) - సకలము మల్లన్‌. ఓరాత్మా, తాన్‌ అనేక 
కర్మభేదత్తాలే, దేవాదిచతుర్విధ యోనిగళిలుమ్‌ జనిక్కుమిటే. అవ్యోయోనిగళిలే 
జనిత్తాల్‌, “దేనోల_ హమ్‌, మనుష్యో౭ హ”మెన్దు, అవ్యో దేహజ్లలిలే, అహం 
బుద్దియె ప్పణ్ణి ప్పోరక్కడవదాయిటే యిరుప్పదు. అదు, ఆత్మస్వరూపజ్ఞానమ్‌ 
పిబిప్పదర్‌క్కు మున్సిటే. ఇదు, స్వరూపజ్ఞానమ్‌ పిజన్దదట్సిన్‌ వార్‌త్రెయిటే. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 83 


(ఇలగు ముయిర్‌)- జ్ఞానానందలక్షణమాయ్‌, ఉజ్వలమూన ఆత్మా. 
(నాన్‌)- ఏవంభూతనాన నాన్‌. 


(పూనిన్‌మిశై యారణజ్లికేళ్య నమలనజీవే వడివామ్‌ నారణన్థాట్కే 
యడిమై)- అదావదు- “మలర్‌ మేలుతైవాళ్‌ ఎన్లిణపడియే. పూవిన్‌ మేలే 
వర్‌త్తిస్సాళాయ్‌, దివ్యాకారైయాన సెరియపిరాట్టియారుక్కు వల్లభనాయ్‌, 
హయ (ప్రత్యనీకనాయ్‌, జ్ఞానానందైకస్వరూపనాన నారాయణనుడైయ 
తిరువడిగళుక్కే శేషమానవన్‌-ఎన్లె. అణజ్లు- ఎన్టదు - దైవప్పెణ్‌ -ఎనపడి. 
అమలనెన్టదు - మలప్రతిభట నెన్టపడి. నారణనెన్టదు- స్వవ్యతిరిక్త సమస్త 
వస్తుక్కళుమ్‌ తనక్కు ప్రకారమాయ్‌, తాన్‌ ప్రకారియా యిరుక్కుమవనెన్దపడి. 
“నాహం దేవో న మర్త్యో వా న తిర్యక్టావరోలి పి వా, జ్ఞానానందమయ స్వాత్మా 
శేషో హి పరమాత్మనః”, “నాహం విప్రో న చ నరపతి ర్నాపి వైశ్యో న శూద్రో 
నో వా వర్గీ న చ గృహపతి ర్నో వనస్థో యతి ర్వా, కిన్తు శ్రీమద్భ్బు వనభవనస్థిత్య 
పాయైకహేతో ర్లక్ష్మీభర్తు రృరహరితనో రాసదాసస్య దాసః” ఎన్నక్కడవదిటే. 

పదహాణవ పాశురం :- అవతారిక : స్వరూపాన్నిగూర్చి యథాతథంగా 
తెలిసిన వారు తమను ఏవిధంగా భావించాలి? - అనే విషయాన్ని తమ 
అభిప్రాయాన్ని చూపుతూ పల్కుతున్నారు. 

వ్యాఖ్యానం : (దేవర్‌ మనిశర్‌ తిరియక్కు త్తావరమామ్‌) - దేవతలు, 
మానవులు, అడ్డంగా సంచరించే (పెరిగిన) జంతువులు, పక్షులు, స్థావరాలు- 
అనే నాల్లు విధాలైన శరీరాలు. 


(యావైయుమ్‌ అల్లన్‌) - అనే ఇవి ఏమీ నేను (అనే ఆత్మ కాదు. 
ఆత్మస్వరూపం - పలు రీతులలోని కర్మల వ్యత్యాసంవల్ల, ముందు తెల్పిన 
దేవాదులైన ఆజన్మలలో జన్మించేటపుడు “నేను దేవుడను, “నేను 
మానవుడను” అని ఆయా శరీరాలనే “నేను” (ఆత్మ) అని తలచి ఉండేటట్లుగా 
కదా ఉంటుంది. ఈవిధంగా భావించడం ఆత్మకు తన స్వరూపాన్ని గూర్చిన 
జ్ఞానం కలుగడానికి ముందు, ఇపుడు “ఇవి ఏమీ కాదు” అని పల్కడం 
స్వరూపాన్ని గూర్చిన జ్ఞానం కట్షిన తరువాత కదా! 


84 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(ఇలకుమ్‌ ఉయిర్‌) -జ్ఞానాన్ని, ఆనందాన్ని లక్షణంగా కల్లినదై, వెల్లుతూ 
ఉండేది ఆత్మ. ఇటువంటి నేను, 


(పూవిన్‌ మిశై ఆరణజ్లిన్‌ కేళ్వన్‌ అమలన్‌ అటినే వడివామ్‌ నారణన్‌ 
తాట్కే అడిమై)- దీని తాత్సర్యమేమంటే- “మలర్‌ మేల్‌ ఉతైవాళ్‌' (తిరువాయ్‌- 
4-5-2) (తామరపూవుపై నిత్యవాసం చేసే లక్ష్మి) అనే రీతిలో తామరపూవులో 
నిత్యం వాసం చేస్తున్నదై, అప్రాకృతమైన దివ్యమంగళరూపాన్ని కల్గిన లక్ష్మీదేవికి 
పియవల్లభుడైన, దోషాలకు ప్రతిభటమైనదై, జ్ఞానానందాలే మూర్తీభవించిన 
నారాయణుని శ్రీచరణాలకే శేషభూతుడు - అని భావం. “అణజ్ను” - అనేది 
“శూడుమ్‌ అణబ్నుమ్‌ దెయ్‌న స్పెళ్లే” అనే ద్రావిడ నిఘంటువచనాన్నిబట్టి 
దైవకాంతను నిర్దేశిస్తుంది. “అమలన్‌” అనే పదానికి దోషాలకు ప్రతిభటమైనవడు 
- అని అర్థం, “నారణన్‌” అనేది తనకంటే వేజయిన సమస్త వస్తువులు తనను 
విడచి ఉండని ప్రకారభూతాలై, తాను వాటితో కూడి ఉండే ప్రకారియై 
ఉండేవాడు - అనే అర్జాన్ని ఇస్తుంది. 


“నాహం దేవో న గంధర్యో న తిర్యక్‌ స్థానరోల_పి వా, జ్ఞానానందమయ 
స్వాత్మా శేషో హి పరమాత్మనః” (నేను దేవుడను కాను, మానవుడను కాను, 
తిర్యక్కులనబడే జంతువులు, పక్షులు కాను. స్టావరంకూడా కాను. జ్ఞానానందా 
లనే స్వరూపంగా కల్గినదై, భగవంతునకు శేషభూతమై ఎండే ఆత్మయే కదా 
నేను). “నాహం విప్రో న చ నరపతిః నాపి వైశ్యో న శూద్రః, నైవావర్లీన చ 
గృహపతిః నో వనస్థో యతిర్వా, కింతు శ్రీమత్‌ భువనభవన స్టిత్యపాయైకహేతోః 
లక్ష్మీభర్తుః నరహరితనోః దాసదాసస్య దాసవొ (నేను బ్రాహ్మణుడను కాను, 
క్షత్రియుడను కాను, వైశ్యుడను కాను, శూద్రుడను కాను. బ్రహ్మచారి కాను, 
గృహస్టుడను కాను, వానప్రస్థుడను కాను, సన్బ్యాసిని కాను. అయితే అందమైన 
ఈ లోకం అంతా జన్మించడానికి, నిలచి ఉండడానికి, లయం పొందడానికి 
అద్వితీయకారణమై, లక్ష్మీనాథుడైన నరసింహుని దాసుల దాసుల దాసులకు 
దాసుడను అని చెప్పబడింది.) 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 85 


17. ఒన్టిడుగ విబ్ఞవర్‌కోన్‌ శెల్వమొ|ీన్టిడుగ, 
ఎన్టు మిజవాతిరున్లిడుగ, - ఇన్టే 
ఇజక్క కృళిప్పుమ్‌ కవర్వుమ్‌, ఇవ/ిగాల్‌ 
పిబికుమో తగిలిన పిన్‌, 


విజ్ఞవర్‌ కోన్‌ = దేవతలకు నాథుడైన ఇంద్రుని, శెల్వమ్‌ = గొప్ప సంపద, ఒన్టి 
దుక = తానే వచ్చి చేరనీ, ఒ|గీన్షిడుక = ఉండే ఆ సంపద విడచిపోనీ, ఎన్టుమ్‌= 
అన్ని సమయాలలోను, ఇజవాదు ఇరున్దిడుక = మరణంలేని జీవితం కలగనీ, 
(ఆ రీతిలోకాకుండా), ఇన్టే = ఇపుడే ఇజక్క = మరణం సంభవించనీ, 
ఇవశ్రీగ్రాల్‌= పైన పేర్కొన్న దానివల్ల కలిగే, కళిప్పుమ్‌ = గర్వం, కవర్‌వుమ్‌ = 
దుఃఖం, తన్‌ తెళిన్హ పిన్‌ = తన స్వరూపాన్ని చక్కగా తెలిసికొన్న తరువాత, 
పిఅక్కుమో = కలుగుతాయా? 

దేవేంద్రుని ఐశ్వర్యం వచ్చి చేరినా చేరనీ; లేక, ఉండే సంపద నశిస్తే నశించనీ. 
ఏనాడూ మరణం లేని జీవనం కల్లినా కల్లనీ; లేక, ఇపుడే మరణం కల్గినా కల్లనీ. 
స్వస్వరూపజ్ఞానం కల్గిన తరువాత ఈ మంచిచెడ్డలవల్ల, లాభనష్టాలవల్ల ఏవిధమైన 
క్లేశమైనా భక్తులుకు కల్గుతుందా? 

పదినేశ్రగ్రామ్‌పొట్టు :- అవతారికై - స్వరూపజ్ఞానమ్‌ సిణన్షవన్‌, తన్నై 
అనుసంధిత్తిరుక్కువ్చడియై, స్వనిష్టాకథనముఖేన అరుళిచ్చెయ్‌దార్‌, కీశ్రల్‌ 
ప్పాట్టిల్‌. ఐశ్వర్యత్తినుడైయ ఆగమాపాయజ్ఞళుమ్‌, ఆయుస్సినుడైయ 
స్టైర్యా స్టైర్యజ్లళువుడియాగ అజ్జరానవర్‌ గళుక్కుణ్జాన గర్వక్లేశజ్ఞల్‌, 
ఆత్మస్వరూపత్తై యటిన్దవనుక్కు ఉణ్జాగాదెన్నుమత్తై అరుళిచ్చెయ్‌గిజార్‌, 
ఇప్పాట్టిల్‌. 

వ్యాఖ్యానమ్‌ వా (ఒన్దిడు గవిజ్ఞవర్‌కోన్‌ శెల్వమ్‌) - దేవర్‌గళుక్కు 
నిర్వాహకనాన ఇన్టనుడైయ ఐశ్వర్యమానదు, అపేక్షియాదిరుక్క చ్చెయ్‌దే, తానే 
వన్లు శేర్‌న్లిడుగ. 

(ఒ్రీలీన్లిడుగ) : అప్పడి యిరున్దుళ్ళ ఐశ్వర్యమానదు ఇని క్కూడా 
దెన్నువ్చుడి, తన్నోడన్వయమళ గై ప్పోయిడుగ. 


86 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(ఎనుమిఅవాదిరునిడుగ)- ఎక్కాలత్తిలు మ్‌ మరణరహితనా యిరునిడుగ. 
అ ౧ ౨ (స) 
(ఇన్టే యిణక్క)- అప్పడి దీర్షమాగ ఇరామల్‌ ఇన్టుదానే మరణమాగ. 


(కళిప్పుమ్‌ కవర్వు మివ శ్ర్‌గ్రాల్‌ పిణక్కుమో తశీగ్రాళిన్ద పిన్‌)- అదావదు- 
ఐశ్వర్యాగమముమ్‌, ఆయుఃస్టైర్యముమ్‌, ఐశ్వర్యవినాశముమ్‌, ఆయుః 
క్షయముమాగ ప్పిజీత్తు ఇరణ్లు వగైయాగ చ్చాన్న ఇవైథ్‌గాల్‌, నాట్టార్‌క్కు 
స్పిణక్కుమ్‌ గర్వక్లేశజ్లల్‌, తన్‌ స్వరూపత్తై త్తాన్‌ తెలియ క్కణ్ణపిన్సు పిణక్కుమో? 
ఎన్లె. తథీగిలిగైయావదు, తన్నై త్తెళిగై. అదావదు - స్వస్వరూపజ్ఞానమ్‌. 
“ఆగచ్చతు సురేంద్రత్వం నిత్యత్వమ్‌ వాఠర_ద్య వా మృతిః తోషమ్‌ వార. త్ర 
విషాదమ్‌ వా వైవ గచ్చంతి పండితాః” ఎన్నక్కడవదిటే. 

పదిహేడవ పాశురం :- అవతారిక : గత పాశురంలో స్వరూపాన్నిగూర్చిన 
జ్ఞానం కల్గిన తరువాత తనను ఏవిధంగా భావించాలి? అనే విషయాన్ని తమ 
అభిప్రాయ రూపంగా పలికారు. ఇక, ఈ పాశురంలో- సంపద కల్గినందువల్ల, 
పోయినందువల్ల, ఆయుస్సు దీర్హంగా ఉన్నందువల్ల, తక్కువగా ఉన్నందువల్ల 
అజ్ఞానులకు కలిగే గర్వం, దుఃఖం మొదలైనవి ఆత్మస్వరూపాన్ని తెలిసినవారికి 
కలుగదు- అని అంటున్నారు. 


వ్యాఖ్యానం :- (ఒన్టిడుగ విజవర్‌రోన్‌ శెల్వమ్‌) - దేవతలకు ప్రభువైన 
ఇంద్రుని గొప్ప సంపద, దానిని అక్కరలేదని అన్నపుడే, తానే వచ్చి చేరినా 
చేరనీ. 

(ఒశ్రీరీన్లిడుకగ) అటువంటి మహైశ్వర్యం ఇకపై వచ్చి ఏనాడూ 
వచ్చిచేరదు- అనే విధంగా పూర్తిగా కోల్ఫోనీ, 

(ఎన్టుమ్‌ ఇణవాదు ఇరున్దిడుకగ)- ఏకాలంలోను మరణం కల్లని రీతిలో 
నిత్యంగా ఉండనీ, 

(ఇన్టే ఇణక్క)- ఆవిధంగా దీర్భమైన ఆయుస్సు లేకుండా ఇపుడే ఈనాడే 
మరణం కలుగనీ. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 87 


(కళిప్పుమ్‌ కవర్‌వుమ్‌ ఇవ /గ్‌గాల్‌ పిణక్కుమో త థీ[ిళిన్దపిన్‌)- దీని 
భావమేమంటే- సంపదయొక్క రాక,పోక, ఆయుస్సు దీర్భమై ఉండడం, 
తక్కువగా ఉండడం- అని ఈ రీతిలో రెండు విధాలుగా విభజించి పల్కిన 
వీటిద్వారా లోకంలోని పామరులకు కలిగే గర్వం, దుఃఖం అనేవి తన 
స్వరూపాన్ని తాను స్పష్టంగా గ్రహించిన తరువాత కల్గుతాయా? అని భావం. 
కలుగవు - అని సారం. “తథ్‌ణిళిన్లి - అంటే తనను గూర్చి తాను 
తెలిసికోవడం. అంటే - ఆత్మస్వరూపజ్ఞానం. “ఆగచ్చతు సురేంద్రత్వం 
నిత్యత్వం వాద్య వా మృతిః, తోషం వాలి. త్ర విషాదం వా నైన గచ్చంతి పండితాః” 
(ఇంద్ర పదవి లభించనీ, ఏనాటికీ మరణించని రీతిలో నిత్యత్వం లభించనీ, 
ఈనాడే మరణించేస్టితి కలుగనీ. వీటివల్ల ఏవిధమైన సంతోషాన్ని కాని, దుః 
ఖాన్నికాని జ్ఞానులు పొందరు) - అని చెప్పబడిందికదా! 


18. ఈన మిలా అన్బరెన్టాలు మెయ్‌దిలా 
మానిడరై, యెల్లా వణతాలుమ్‌, - తానతీయ 
విట్టార్‌క్కెళియన్‌ విడాదార్‌క్కు, అణవరియన్‌ 
మట్టార్‌ తుకగాయలజ్జ్ఞల్‌మాల్‌ 


మట్టు ఆర్‌ = మకరందం నిండుగా కల, తుభ్రాయ్‌ అలజ్లల్‌ = తులసీ మాలికచే 
అలంకరింపబడిన, మాల్‌ = సర్వేశ్చరుడు (శ్రియఃపతి, ఈనమ్‌ ఇలా= (తన 
శ్రీచరణాలలో) కొజత లేని, అన్నర్‌ ఎన్హాలుమ్‌ = భక్తిని (ప్రేమను) కల్గినవారైనా, 
ఎయ్‌దిలా = భగవానునకు ఎదురుగా వర్తించే, మానిడరై = మానవులను, ఎల్లా 
వబ్ఞత్తాలుమ్‌ = అన్ని రీతులలోను, తాన్‌ అజీయ = భగవానుడు తెలిసేటట్టు 
విట్టార్‌క్కు= చేయి విడచినవారికి, ఎళియన్‌ = సులభుడై ఉంటాడు, విట్టా 
దార్‌క్కు= ఆవిధంగా వారిని విడువనివారికి, అణ ఎళియన్‌ = పొందడానికి 
చాలా అరుదైన వాడై ఉంటాడు. 

తేనె నిండుగా ఉండే తులసీమాలికను అలంకరించుకొన్న శ్రియఃపతి తన 
శ్రీచరణాలలో ఏకొజత లేని భక్తిని కలవారైనా, భగవద్భక్తులు కాని ప్రాకృత 
మానవులతో సంబంధాన్ని లేకుండా చేసికొన్నపుడే వారికి సులభుడు కాగలడు. ఆ 
విధంగా సంబంధాన్ని విడువనివారికి దుర్లభుడు. 


88 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


పదినెట్టామ్‌సాట్టు :- అవతారికై - సర్వేశ్వరనానవన్‌, తన్‌ పక్కల్‌ భక్తిమాన్ల 
భానాలుమ్‌, శౌరిచింతాః ముఖరాన సంసారిగలోట్టై సంసర్గమ థ్‌ ౧వర్‌గళుక్కు 
సులభనాయ్‌, ఆటాదవర్‌గళుక్కు అత్యంతదుర్లభనా యిరుక్కుమ్బడియె, 
అవైవరునుణేయ అరుళిచ్చెయ్‌గిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ :- (ఈనమిలా వన్ఫరెన్హాలుమ్‌)- ఈనమావదు - పొల్లాజ్బు, 
అదిల్లామైయాలే, తన్‌ తిరువడిగళిల్‌ పయిదగ్‌గు ప్రమముడైయవర్‌ 
గలానాలుమ్‌ “భక్యా లభ్య స్వనన్యయా” ఎన్జారిటే శ్రీగీతాచార్యర్‌. 


(ఎయ్‌దిలా మానిడరై) - “ఆననిడై యేకంన్టడర్‌త్తాణ్కు ఆళానార్‌ 
అల్లాదార్‌ నూనిడవరల్లర్‌ ఎన్టైన్‌ మనత్తు వైత్తేన్‌” ఎన్టుమ్‌, “శెజ్లణ్‌ మాల్‌ నామమ్‌ 
నుణన్హారై మానిడమా వైయేన్‌” ఎన్టుమ్‌ జ్ఞానినా మగ్రేసరరానవర్‌గళ్‌ 
ఇకకయుమ్బడి, భగవద్విషయత్తోడు ఒట్టు త్తిరియుమ్‌ పాపిష్టరాన 
క్షుద్రమనుష్యరై. “ఎయ్‌దిలా”ఎన్టదు - ఎయ్‌దుదలిల్‌ ఇల్లాద పడియాయ్‌, 
భగవద్విషయత్తిన్‌ అరుగు కిట్టామైయె చ్పొల్లుగిణదు. “ఎయ్‌దిలరా”మెన్టు 
పాఠమానపోదు, భగవద్విషయత్తిల్‌, ప్రతికూలరాన-ఎన్టు పారుళాగ క్కడవదు. 


అగ్న 4“ 


(ఎల్లా నల్లత్తాలుమ్‌) - అదానదు - సహవాస-సత్కార- సంభాషణాది 
యాన సర్వప్రకారత్తాలుమ్‌ - ఎన్లె. 

(తానజీయవిట్టార్‌క్కు) - తాజ్లళుమ్‌ సిణరుమణీన్స అళవన్దిక్కే, 
అన్తర్యామియాయ్‌, “ఉళ్ళువారుళ్ళత్తెల్లా” మజియుమ్‌ సర్వజ్ఞనాన తానజీయ 
విట్టవర్‌గళుక్కు. “తానటిన్ల వైప్లవత్వముమ్‌, వైష్ణవత్వమల్ల, నారాయణ నటిన 

అ ది జూం రూం ౧ ౧ 
వైష్ణవత్వమే వైష్ణవత్వ”మెన్దు ఆచ్చాన్చిళ్సై అరుళిచ్చెయ్‌దారిటే. 

(ఎళియన్‌)- అవర్‌గళుక్కు క్కిట్టలామ్బడి సులభనాయిరుక్కుమ్‌. 

(విడాదార్‌క్కణీవరియన్‌) - అప్పుడి విడాదవర్‌గళుక్కు కిట్టవాణ్జాదపడి 
మిగవుమ్‌ దుర్లభనాయిరుక్కుమ్‌. 

(మట్టార్‌ తుకరాయలజ్ఞల్‌ మాల్‌) - తన్నిలత్తిలుజ్లాట్టిల్‌ తిరుమేనియిల్‌ 
స్పర్శత్తాలే శెవ్వి పెథీ/[౧, మదు వెళ్ళమిడుగిణ తిరుత్తు్రర్రాయ్‌ మాలైయాలే 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 89 


అలంకృతనాన సర్వేశ్వరన్‌. తిరుత్తుక్రగాయ్‌మాలై సర్వేశ్వరత్వ చిహ్నమిటే. “వక్షః 
స్థల్యామ్‌ తులసికనులా కౌస్తుభై ర్యైజయంతీ, సర్వేశత్వం కథయతితరామ్‌” 
ఎన్టరుళిచ్చెయ్‌దారిటే, భట్టర్‌. “మట్టార్‌ తుక్రరాయలజ్ఞల్‌ మాల్‌. ఈనమిలా 
వన్బరె”న్దు తొడజ్లి “విడాదార్‌క్కజివరియన్‌” - ఎన్టన్వయమ్‌. “భక్తోలి పి 
వాసుదేవస్య శార్‌జ్లిణః పరమాత్మనః, లోకేషణాదినిర్ముక్తో ముక్తో భవతి నాన్యథా” 
ఎన్నక్కడవదిటే. 


పద్దెనిమిదవ పాశురం :- అవతారిక : సర్వేశ్వరుడు, తనపట్ల భక్తిని 
కలవారైనా, తనను స్మరించని సంసారులతో సంబంధం లేనివారికి సులభుడై, 
సంబంధం ఉండేవారికి చాలా దుర్లభుడై ఉండే రీతిని అందటికి తెలిసేటట్లుగా 
ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (ఈనమిలా అన్సర్‌ ఎన్హాలుమ్‌)- “ఈనమ్‌”- అంటే 
తక్కువ దనం. అది లేనందువల్ల తన శ్రీచరణాలలో నిర్దుష్టమైన భక్తిని కలవారై 
ఉన్నా- అని భావం. ఆ విధంగా ఉన్నా, “పురుషః స పరః పార్ట! భక్యా లభ్య 
స్వనన్యయా, యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్‌” (గీత-8- 
22) (ఓ కుంతీకుమారా! అన్ని వస్తువుల ఏ పరమపురుషుని లోపల ఉన్నాయో, 
ఎవనిచే ఇది అంతా వ్యాపింపబడి ఉన్నదో, ఆ పరమపురుషుడైతే, 
ప్రయోజనాంతరాలను ఆశించని భక్తి చేత పొందదగినవాడై ఉన్నాడు) అని 
ఈ విషయాన్ని గీతాచార్యుడు కూడా పలికాడు. 


(ఎయ్‌దిలా మానిడరై) - “అన్‌విడై ఏరు అన్జు అడర్‌త్తాజబ్కు ఆళానార్‌ 
అల్లాదార్‌ మానిడవర్‌ అల్లర్‌ ఎన్టు ఎన్‌ మనత్తే వైత్తేనే” (పెరియ తిరుమొొగి- 
11-7-9) (ఏడు వృషభాలను ఆనాడు అణచినవానికి దాసులు కాని వారు 
మానవులు కారని నా మనస్సులో నిశ్చయించుకొన్నాను) అని, “శెజ్ఞణ్‌నూల్‌ 
నామమ్‌ మణన్హారై మానిడమా వైయేన్‌” (ఇరణ్ఞామ్‌ తిరు-44) (పుండరీ కాక్టుని 
మజచినవానిని మానవులని భావించాను) అని జ్ఞానులలో అగ్రేసరులు 
నిందించేటట్టుగా భగవానునితో సంబంధాన్ని లేకుండా తిరిగే మహాపాపులైన 


నీచమానవులను- అని అర్థం. “ఎయ్‌దిలా” అనే పదం - పొందడం అనేది 


90 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


లేని రీతిని తెల్పుతుంది. భగవానునకు సమీపంలో ఉన్నా, దరి చేరనివారిని 
తెల్పుతుంది. “ఏదిలరాయ్‌” అనే పాఠమైతే, భగవానునకు ప్రత్యర్థులైనవారు- 
అనే అర్థాన్ని ఇస్తుంది. 

(ఎల్లా వళ్బత్తాలుమ్‌) - దీని భావం ఏమంటే- తోడుగా సంచరించడం, 
ఉపకారం చేయడం, మాటలాడడం మొదలైన అన్ని రీతులలోను- అని భావం. 


(తానజీయవిట్టార్‌క్కు)- తాము, ఇతరులు తెలిసికోవడం మాత్రమేకాక, 
సర్వాంతర్యామియె, “ఉళ్ళువారుల్ళిఖ గ్రైల్లామ్‌ ఉడనిరున్దు అటిది” (నిన్ను 
భావించే వారి మనస్సులోని భావాన్ని వెంట ఉండి (గ్రహిస్తావు) (తిరుమాలై- 
34) అనే విధంగా అన్నిటిని తెలిసినవాడైన భగవంతునకు తెలిసేటట్లుగా 
ఉండేవారికి - అని భావం. “తానటిన్ల వైష్ణవత్వముమ్‌ వైష్ణవత్వమల్ల; నాడణిన్ద 
వైష్ణవత్వముమ్‌ వైష్ణవత్వమల్ల; నారణన్‌ అతిన్ద వైష్ణవత్వమే వైష్ణవత్వమ్‌” 
అ i) ౧ ౧ ఆగ nt) 
(వార్తామాలై) అని వ్యాఖ్యానచ(క్రవర్తి అయిన పెరియవాచ్చాన్‌పిళ్ళై పలికారు 
కదా! 


(ఎళియన్‌)- ఆ విధంగా ఉండేవారికి సర్వేశ్వరుడు సులభుడై ఉంటాడు. 


(విడాదాణ్కు అజీవరియన్‌)- ఆ విధంగా తెలిసేటట్లు ఉండనివారికి 
పొందడానికి సాధ్యం కానట్టుగా చాలా దుర్లభుడై ఉంటాడు. 


(మట్టార్‌ తుకరాయలజ్ఞల్‌ మాల్‌) - తాను మొలిచిన చోటకంటే, 
భగవానుని తిరుమేనిపై ఉన్నందువల్ల, మిక్కిలిగా ఆనందించి, అందువల్ల బాగా 
చిగురించి, మధుప్రవాహాన్ని స్రవించే తులసీమాలిక సర్వేశ్వరునకే అసాధారణ 
చిహ్నం కదా! 

“వక్షస్థల్యాం తులసికమలాకాస్తుభైః వైజయంతీ, సర్వేశ్వరత్వం కథయతి 
తరాం రంగధామ్నః తదాస్తామ్‌, కూర్మవ్యాఘ్రీనఖపరిమిళత్‌ సంచహేతీ యశోదా 
నద్దా మౌగ్ట్యాభరణ మధికం న స్పమాధిం ధినోతి” (శ్రీరంగరాజస్తవం- పూర్వ 
శతకం-113) (శ్రీరంగనాథుని వక్షఃస్థలంలోని తులసి, లక్ష్మీదేవి, కౌస్తుభమణి 
మొదలైనవానితో కూడి ఉండే వనమాలిక “ఇతడు పరమాత్మ” అనే విషయాన్ని 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 91 


చక్కగా వివరిస్తున్నది, అది. ఆ విషయం ఉండని. శ్రీకృష్ణుని బాల్యావస్థకు 
తగిన దివ్యాభరణంగా యశోదాదేవిచే అలంకరింపబడిన తాబేటిగోరు, 
ఆడపులిగోరు మొదలైనవానితో పొదిగిన పంచాయుధాభరణం అనేది మన 
మనస్సును చాలా ఆనందింపజేస్తున్నది) అని పరాశరభట్టర్‌ పలికారు. 


“మాట్టార్‌ తుక్రగాయలజ్లల్‌ మాల్‌- ఈనమిలా అన్సర్‌” అని ఆరంభించి 
“విడాణ్కు అణ అరియన్‌” అని అన్వయించి అర్థాన్ని (గ్రహించాలి. “భక్తోలి 
పి వాసుదేవస్య శార్‌జ్లిణః పరమాత్మనః, లోకేషణాదినిర్ముక్తో ముక్తో భవతి 
నాన్యథా” (శార్‌జ్ఞమనబడే వింటిని కలవాడై, పరమాత్మ అయిన వాసుదేవునకు 
భక్తుడై ఉన్నప్పటికీ) “పెణ్టాథై, పాన్నాశై, మణ్డాశై” (కాంతలపట్ట ఆశ, సంపదపట్ట 
ఆశ, రాజ్యపరిపాలన పట్ల ఆశ) మొదలైన వానినుండి విడుదలను పొందినపుడే 
ముక్తిని పొందుతాడు. లేకపోతే పొందలేడు) అని చెప్పబడిందికదా! 


19. నల్ల పుదల్వర్‌ మనైయాళ్‌ నవైయిల్‌ కికై 
ఇల్ల నిలమాడివై యనైత్తుమ్‌, - అల్లలెన 
తగి యెరి తీయిల్‌ శుడుమేల్‌, అవర్‌క్కెళిదామ్‌ 
ఏగ్‌గరుమ్‌ వైకునత్తిరుప్పు 


నల్ల పుదల్‌వర్‌ = సద్గుణాలను కల పుత్రులు, మనైయాళ్‌ = మంచి రాణులను 
కల భార్య, నవై యిల్‌ కిళై = దోషం లేని బంధువులు, ఇల్లమ్‌ = (అందమైన) 
ఇల్లు, నిలమ్‌ = గొప్ప క్షేత్రం, మాడు = సమృద్దిగా పాలను ఇచ్చే పశువులు, ఇవై 
అనైత్తుమ్‌= ఇవి అన్నీ, అల్లల్‌ ఎన = దుఃఖాన్ని కల్గించేవి - అని, తోగ్రిీ = 
మనస్సుకు తోచి, ఎరి తీయిల్‌ = మండే అగ్నివలె, శుడుమేల్‌ = తాపాన్ని కల్గించేవి 
అయితే, అవర్‌క్కు= అటువంటి స్థితి కల్గినవారికి, ఏ/గ్‌గరుమ్‌= పొందడానికి 
అరుదైన, వైకున్దత్తు= పరమ పదానికి చేరి, ఇరుప్పు= అక్కడ ఉండడం, ఎళిదామ్‌= 
సులభమవుతుంది. 

సద్దుణాలను కల్లిన పుత్రులు, భార్య, ఏ దోషం లేని బంధువులు, ఇల్లు, 
భూమి, పశువులు - అనే ఇవి అన్నీ దుఃఖానికి మూలకారణాలనే విషయాన్ని 
(గహించి, అవి మండే అగ్నికంటే ఎక్కువ తాపాన్ని కల్లించేవిగా ఎవరి కాగలవో, 
అటువంటివారికే దుర్లభమైన పరమపదం సులభమవుతుంది. 


02 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


పత్తొన్సదామ్‌పాట్టు :- అవతారికై - పుత్రదారాబంధుజనగృ హక్షే త్రాదిగ 
ఖెల్లామ్‌, అగ్నికల్పమాయ్‌క్కొణ్డు తాపకరమామ్బడియాన అవస్థె పిఅన్టవర్‌ 
గళుక్కు, పరమపదప్రాప్తి ఎళిదామ్‌ - ఎన్లిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ ఫా (నల్లపుదల్వర్‌) “= నల్లపుత్రర్‌గళ్‌, అదావదు- గుణహీన 
రాయ్‌ దుఃఖావహరాయిరుక్కైయన్లిక్కే, తబ్గళ్‌ వియోగమ్‌ అసహ్యమామృడి 
గుణవాన్‌కళాన పుత్రనారానవర్‌కళ్‌- ఎన్లె. 

(మునైయాళ్‌) - “నల్ల” ఎన్లిణ ఇదై ఎజ్లుమ్‌ కూడికొళ్ళక్కడవదు. అదావదు- 
గుణహీనమాక ఇరుక్కై యన్టిక్కే, గుణవతియాయ్‌, ఛందానువర్తియాన భార్యై- 
ఎన్లె. 

(నవైయిల్‌ కిళై) - బంధుక్కళ్‌- ఎన్టు పేరాయ్‌, ప్రతికూలరా యిరుక్కై 
యన్దిక్కే, తబ్గలోట్టై సహవాసమ్‌ అమైయుమెన్నువ్చుడి, నిర్దోషనాన బంధుక్కల్‌. 
నవై - కుగ్ర్‌శ్రుమ్‌. ఇల్లెన్సదు- ఇల్లామై. 

(ఇల్లమ్‌) జ కీర్‌, నల్లవెన్టు శొన్నత్తె, ఇరుముదలాగ వేజ్సొల్లు 
గిఅన థీణీలుజమ్‌ కూట్టిక్కొళ్వదు. నల్ల ఇల్లమావదు - కణ్ణవిడ మెబజ్లుమ్‌ 
శిథిలమాయ్‌ హేయమాయిరుకై క్రైయసిక్కే, మాడకూడ ప్రసాదాదియుక్తమాయ్‌, 
విలక్షణమాన గృహమ్‌, నల్ల నిలమావదు- ఊషరమాయొరు ముదబ్బ థ్‌[గాద 
పడి యిరుక్కై యన్టిక్కే, కట్టుకలమ్‌ పోరనిలైయున్సుడియాన సుక్షేత్రమ్‌. 
నల్లమాడావదు - కొడువైయాయ్‌, క్కట్టప్పిడిక్కవొట్టామల్‌. కొల్లెయిలే మేయ్‌ను 
తిరిగైయన్టిక్కే, విధేయమాయ్‌ బహుక్షీరప్రదంగళాన పశుక్కళ్‌ ముదలానవై. 


(ఇవైయనైత్తువ్‌)- ఇప్పడి ఓరొన్టే విలక్షణమాయ్‌ నాట్టారుక్కు 
సుఖావహమా యిరుక్కుమివై ఎల్లామ్‌. 

(అల్లలెన తోథీగీ)- అల్లల్‌ ఎన్లిణ శబ్దమ్‌ దుఃఖవాచియేయాకిలుమ్‌, 
కీర్‌చ్చాన్నవ గ్ర చ్పొల్లుగిఅదాగైయాలే, దుఃఖావహమెన్టు శొల్లవేణుమ్‌. 


(ఎరితీయిజ్బుడుమేల్‌) జ్వలిక్కిలు అగ్నిపోలే తాపకరమాగిల్‌. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 93 


(అవర్‌క్కెళిదామ్‌ ఏ/్ర్‌గ్రురుమ్‌ వైకున్దత్తిరుప్పు) - అవ్వవసై పిణన్ల 
అధికారిగళుక్కు స్వయత్నత్తాల్‌ దు ప్రాప్యమాన పరమపదత్తిలే పోయ్‌, అడియార్‌ 
గళ్‌ కుక్రగాజలోడే కూడియిరుక్కు మిరుప్పు సులభమామ్‌. అదావదు - ఇప్పడి 
యాన అధికారిపాకమ్‌ పిణున్దవర్‌గళుక్కు, ఈశ్వరన్‌ శీఘ్రమాగ సరమపదత్తై 
క్కొడుక్కుమెన్దపడి. “క్షేతాణి మిత్రాణి ధనాని నాథ! పుత్రాశ్చ దారాః పశవో 
గృహణి, త్వత్సాదపద్మ ప్రవణాత్మవృత్తే ర్భనంతి సర్వే ప్రతికూలరూసాః” ఎను 
బ్రహ్మాణ్ణపురాణత్తిల్‌, శ్రీహస్తిగిరి మాహాత్య్యత్తిల్‌ అనుసంధేయమ్‌. 


పందొమ్మిదవ పాశురం :- అవతారిక : సంతానం, భార్య, బంధువులు, 
ఇల్లు, క్షేత్రం మొదలైనవి అన్నిటిపట్ల అగ్నివలె దహించివేసే స్థితిని పొందినవారికి 
౧A po ౧ థి 


పరమపదాన్ని పొందడం సులభం- అని అంటున్నారు. 


వ్యాఖ్యానం : (నల్ల పుదల్‌వర్‌)- మంచి పుత్రులు, సత్పుత్రులు అంటే- 
సద్గుణాలను లేనివారై, దుఃఖాన్ని కల్షించేవారై కాకుండా, వారి విశ్లేషం 
సహించలేని రీతిలో సద్గుణాలను కల పుత్రులు- అని భావం. 


(మనైయాళ్‌)- “నల్ల” అనే విశేషణాన్ని ఇక్కడ కూడా అన్వయించాలి. 
అంటే- గుణహీనురాలై, ఉండకుండా, సద్గుణాన్ని కల్గినదై, తన మనస్సును 
తెలిసి వర్తించే భార్య- అని భావం. 


(నవైయిల్‌ కిళై)- బంధువులనే పేరుతో శత్రువులై ఉండడం కాకుండా, 
“ఏిర్రిత్రో కూడి ఉండడమే చాలు” అని తలచే రీతిలో ఏ దోషం లేని బంధువులు- 
అని భావం. “నవై” అనే పదం దోషమనే అర్థాన్ని తెల్పుతుంది. “నవైయిల్‌” - 
అంటే దోషం లేని- అని అర్థం. 


(ఇల్లమ్‌ నిలమ్‌ మాడు)- మొదటి పదంలో చెప్పబడిన “నల్ల” అనే 
విశేషణాన్ని “ఇల్లమ్‌, నిలమ్‌, మాడు” అనే మూడు పదాలతోను అన్వయించాలి. 
“నల్ల ఇల్లమ్‌” అంటే- కన్పించిన చోట అంతా భగ్నమై, తక్కువదనాన్ని కల్గినదిగా 
కాకుండా, మిద్దెలతో మేడలతో, గోపురాలతో కూడినదై, గొప్పదైన గృహం - 
అని అర్థం. “నల్ల నిలమ్‌” అంటే - ఎండిన ప్రదేశమై, ఏవిధమైన పైరు ఎదగని 
చోటుగా కాకుండా, ఒక కుంచెడు నేలలో పది కుంచాల ధాన్యం పండే క్షేత్రమై 


94 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ఉండడం. “నల్ల మాడు” అంటే- పొగరుపోతు పశువును కట్టడానికి 
పట్టుకోవడానికి వీలుకానట్టుగా. యథేచ్చగా సంచరిస్తూ మేస్తూ తిరిగే పశువులు 
కాకుండా, అణకువను కల్లినవై, సమృద్దిగా పాలను ఇచ్చే పశువులు మొదలైనవి. 


(ఇవై యనైత్తుమ్‌) - ఈవిధంగా ఉండే ఇవి అన్నీ- అని అర్థం. వీటిని 
కల్గినవారికి ఆనందాన్ని కల్గించే గొప్పతనాన్ని కల ఇవి అన్నీ. 
Pas Us 


(అల్లల్‌ ఎనత్తోగ్‌ 9) - దుఃఖాన్ని కల్గించేవి- అని మనస్సుకు తోచి- అని 
అర్థం. “అల్లలో'- అనే పదం దుఃఖమనే అర్థాన్ని ఇస్తుంది. పూర్వం ప్రస్తావింపబడిన 
గృహం, క్షేత్రం, పశువులు మొదలైనవానిని తెల్పుతున్నందున (ఇవి) దుఃఖాన్ని 
కల్గించేవి- అనే అర్థాన్ని (గ్రహించాలి. 


(ఎరి తీయిల్‌ శుడర్‌మేల్‌)- మండే అగ్నివలె దాహాన్ని (తాపాన్ని) కల్లించేవి 


అయినా, 


(అవర్‌క్కు ఎళితామ్‌ ఏశ్ర్‌గ్రురుమ్‌ వైకున్దత్తిరుప్పు) - పూర్వం తెల్పిన 
దశ కల్లినవారికి స్వప్రయత్నంతో పొందడానికి అరుదైన పరమపదానికి పోయి, 
అక్కడ సర్వేశ్వరునకు కైంకర్యం చేసే నిత్యముక్తులతో కలసి ఉండే స్థితి 
సులభమవుతుంది. అంటే - ఇటువంటి యోగ్యత కల్గినవారికి సర్వేశ్వరుడు 
శీఘ్రంగా పరమపదాన్ని అనుగ్రహిస్తాడు - అని భావం. “క్షేత్రాణి మిత్రాణి 
ధనాని నాథ! పుత్రాశ్చ దారాః పశవో గృహాణి, త్వత్సాదపద్మప్రవణాత్మవృత్తేః 
భవంతి సర్వే ప్రతికూలరూపాః” (బ్రహ్మాండపురాణమ్‌- హస్తిగిరి మాహాత్మ్యమ్‌) 
(స్వామి! క్షేత్రాలు, మిత్రులు, సంపదలు, భార్య, సంతానం, పశువులు, గృహాలు- 
అనేవి అన్నీ నీ శ్రీచరణ పద్మాలలో అభినివిష్టమైన మనస్సును కలవారికి దుఃఖాన్ని 
కల్గించేవిగానే ఉంటాయి) అని బ్రహ్మాండపురాణంలోని హస్తిగిరి మాహాత్య్యంలో 
చెప్పబడిన వచనం ఈ పాశురంలో చెప్పబడిన అర్థానికి ప్రమాణంగా 
అనుసంధేయం. 


20. విరుప్పుణినుమ్‌ తొబ్జర్‌క్కు వేణ్ణు మిదమల్లాల్‌ 
తిరుప్పొలిన్ల మార్చన్‌ అరుళ్‌ శెయ్యాన్‌, - నెరుప్పై 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 95 


విడాదే కుpవి విక, వరున్దినాలుమ్‌ 
తడాదే య్మొగీయుమో తాయ్‌. 


విరుప్పు ఉణినుమ్‌ = నీచవిషయాలను ఆశించినా, తొణ్జర్‌క్కు = తన భక్తులు, 
వేణ్డుమ్‌ ఇదమ్‌ అల్లాల్‌ = వారు ఉజ్జీవించడానికి కావలసిన హితాలను తప్ప 
(వేణు దేనినీ), తిరు పొలిన్స మార్చన్‌ = లక్ష్మీదేవిని వక్షస్థలంలో కల్గిన స్వామి, 
అరుళ్‌ శెయ్యాన్‌ = (వారు కోరే నీచవిషయాలను) ఇవ్వడు, కుని = చిన్న బిడ్డ, 
నెరుప్పై = అగ్నిని, విడాదే = (దాని కాంతిని చూచి) విడువలేక, వికువరుని 
నాలుమ్‌= దానిలో పడడానికి ప్రయత్నించినా, తాయ్‌ = ఆ శిశువుతల్లి, తడాదు 
ఒpీయుమో = (దానిలో పడకుండా ఉండేటట్టు) అడ్డు లేకుండా ఉంటుందా? 


అహితాన్ని ఆశపడినా, తనపట్ల భక్తిన కల్గినవారికి లక్ష్మీదేవిని హృదయంలో 
కల్లిన భగవానుడు హితాన్ని తప్ప, అహితాన్ని అనుగ్రహించడు. బిడ్డ, అగ్నికాంతిని 
చూచి దానిని విడువకుండా అందులోకి పోవాలని చూచినా, తల్లి ఆ ప్రయత్నాన్ని 
అడ్డుకోకుండా అనుమతించదు కదా! 


ఇరుపదామ్‌పాట్టు :- అనతారికై - తన్‌ పక్కల్‌ భక్తరానవర్‌గళ్‌, తజ్జళుక్కు 
అహితమెన్టు అజీయాదే, చాపల్యత్తాలే క్షు ద్రజ్ఞళానవ ్‌శ్రిల్‌ శిలవ భి విరుమ్బి, 
ఇత్తె త్తర వేణుమెన్దు అపేక్షిత్సాలుమ్‌, హితపరనాన ఈశ్వరన్‌ అత్తె క్కొడాదే 
మణుత్తునిడు మెన్టత్తె సదృష్టాంతమాగ అరుళిచ్చెయ్‌ గిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ ఫా (విరుప్పుటినుమ్‌) - విరుప్పత్తె ప్పణ్ణిలుమ్‌. అదావదు, 
ఇదుణ్లాగాద పోదు ఇవర్‌గళ్‌ క్లేశప్పడువర్‌గల్‌ ఎన్నుమ్బడి సాదరమాగ 
అసేక్షిక్కిలుమ్‌ - ఎన్లె. 

(తొణ్బర్‌క్కు) - తన్‌ పక్కల్‌ భక్తరానవర్‌గళుక్కు. తొణ్లు ఎన్లిణ శబ్దమ్‌, 
శేషత్వత్తుక్కుమ్‌ వాచకమాయ్‌, చాపలత్తుక్కుమ్‌ వాచకమాయ్‌ పోరునదా 
గైయాలే, ఇవ్విడత్తిల్‌ చాపలవాచకమాయ్‌క్కొణ్లు భక్తియె చ్చొల్లుగిఅదు. 

(వేణ్ణుమిదమల్లాల్‌)- అదావదు- అర్‌గళుక్కు వేణ్ణువదాన హితత్తె 
యొకగీయ. “వేణ్ణుమిదమ్‌” - ఎన్టదు అవర్‌గళుడైయ ఉజ్జీవనత్తుక్కు అ పేక్షిత 
మానహిత మెన్హపడి. 


96 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(తిరుప్పాలిన్స మార్చన్‌)- పెరియపిరాట్టియార్‌ ఎయున్టరుళి యిరుక్కై 
యాలే, ఉజ్వలమాన తిరుమార్చె యుడైయవన్‌. “తిరుస్సాలిన్ల మార్చ”నెన్షదు- 
తిరువాల్‌ వన్ద సాలివై యుడైత్తాన్‌ మార్చన్‌ - ఎన్టపడి. తిరుమార్చడజ్గలుమ్‌ 
ఇనళ్‌ తిరుమేనియిల్‌ తేజస్సాలే వ్యాప్తమా యిరుక్కునూయి థు. ఆగవిటే, 
“కరుమాణిక్క క్కున్హత్తు త్తామరైప్పోలో" ఎన్టుమ్‌. “కరుమాణిక్కమలైమేల్‌ 
మణిత్తడన్హామరై క్కాడుగళ్‌పోల్‌” ఎన్టుమ్‌, తొడజ్లీ దివ్యావయవజ్ఞలై 
చ్వొల్లుమిడత్తిల్‌ అల్లాద అవయవజ్ఞళోపాది శివన్లిరుక్కునుదాగ త్తిరుమూర్సై 
మున్ద్లణ చ్చొల్లిఖ్‌గ్రు. ఆగ, ఇప్పడి యిరుక్కిణ తిరుమార్చై యుడైయవన్‌. 


(అరుళ్‌ శెయ్యాన్‌)- అదావదు - ఇవర్‌గళ్‌ ఆశైప్పట్టు అపేక్షిత్తాలుమ్‌ 
హితపరనాగైెయాలే మటుత్తవిడు మిత్ర్తనైయొక్రరీయ, అపేక్షిత్తదై క్కొడాన్‌ - 
ఎన్గె. అరుళుదల్‌ - కొడుత్తల్‌. అవర్‌గళ్‌ అసేక్షియానిజ్క చ్చెయ్‌దే. అదు 
కోడాదే మజుత్తునిడు మెన్టత్తుక్కు దృష్టాంత మరుళిచ్చెయ్‌గిటార్‌, మేల్‌. 


(నెరుప్పై ఇత్యాది)- అదావదు, నిశెవదణియాద శిజు ప్రజై, అన్ని, దాహక 
మెన్టజీయామల్‌ అదినుడైయ జౌజ్వల్యమాత్రత్తై క్కణ్డు అత్తై విడాదే, అదిలే 
నిశ్రీముగైక్కు యత్నిత్తాలుమ్‌, అదు ప్రజైక్కు నాశకమెన్టణియుమ్‌ మాతావానవళ్‌ 
అదిల్‌ విక్రరాదపడి తగైయాదొక్రలీియుమో?- ఎన్లె. ఇత్తాల్‌ - అప్పడియే 
యననుమ్‌, అవర్‌గళపేక్షిత్తాలువ్‌, అదు కొడాదె మజుత్తువిడు మెన్లదా 
యి థు. “మాచితోలి పి సదా భక్తె ర్నాహితం కారయేద్దరిః బాలమగ్నా 
పతంతం తు మాతా కిం న నివారయేత్‌ ఎన్నక్కడవదిటే. 


ఇరవైయన పాశురం :- అవతారిక : తన భక్తులు, తమకు హాని కల్షించేది- 
అనే విషయాన్ని తెలియకుండా, పేరాశతో నీచవిషయాలను కొన్నిటిని ఆశపడి, 
“దీనిని అనుగ్రహించాలి” అని వేడినా, హితాన్నే చేసే సర్వేశ్వరుడు దానిని 
ఇవ్వకుండా ఉంటాడు- అనే విషయాన్ని సోదాహరణంగా ఈ పాశురంలో 
పల్కుతున్నారు. 

వ్యాఖ్యానం :- (విరిప్పుణినుమ్‌) - మనోరథాన్ని పొందినా - అని అర్థం. 
అంటే- “దీనిని ఇవ్వకపోతే వీరు దుఃఖాన్ని పొందుతారు” అనే రీతిలోని గొప్ప 
అభినివేశంతో వేడినా- అని భావం. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 97 


(తొణ్బర్‌క్కు) - తన భక్తులకు - అని అర్థం. “తొణ్లు” అనే పదానికి 
దాసుడై ఉండడం, పేరాశ అనేవి అర్థాలు కనుక, ఇక్కడ పేరాశను తెల్పుతుంది 
కనుక, సర్వేశ్వరుని వద్ద ఇటువంటి పేరాశతో భక్తిని కల్లి ఉండడాన్ని తెల్పుతుంది. 


(వేణ్లుమ్‌ ఇదమల్లాల్‌)- వారికి ఆవశ్యకమైన హితాన్ని తప్ప- అని. 
“వేణ్డుమ్‌ ఇదమ్‌” అనే ప్రయోగం భక్తులు ఉజ్జీవించడానికి కావలసిన హితాన్ని- 
అనే అర్థాన్ని ఇస్తుంది. 


(తిరుస్సాలిన మార్చన్‌) - లక్ష్మీదేవి అధివసించి ఉన్నందున గొప్పగా 
ప్రకాశించే వక్షస్థలాన్ని కలవాడు - అని భావం. “తిరుప్పాలిన్హ మార్చన్‌” అనేది 
“తిరు” అనబడే లక్ష్మీదేవిచే కల్గిన ప్రకాశాన్ని కల వక్షస్సును కలవాడు- అని- 
భావం. భగవంతుని వక్షస్థలం అంతా శ్రీదేవి తిరుమేనియొక్క కాంతితో 
వ్యాపింపబడి ఉంటుంది. అందువల్లనే కదా “కరుమాణిక్క క్కున్హత్తు త్తామరై 
పోలో (నల్లని మాణిక్య పర్వతంపై తామరపూవు వలె) (తిరువాయ్‌-8-7-6) 
అని, “కరుమాణిక్క మలైమేల్‌ మణిత్తడన్లామరై క్కాడుకళ్‌ పోలో (తిరువాయ్‌- 
8-9-1) (నీలరత్నపర్వతంపై గొప్ప తటాకంలోని పద్మవనం వలె) అని 
భగవంతుని దివ్యావయవాలను గూర్చి పలికే సందర్భంలో అరికాలు, అరిచేయి 
మొదలైన అవయవాలవలె వక్షస్థలం కూడా ఎజ్జగా ఉన్నది- అని మొదట 
వక్షస్థలం (ప్రస్తావింపబడింది. ఇందువల్ల ఈ విధంగా ఉండే వక్షస్థలాన్ని 
కలవాడు- అని భావం. 


(అరుళ్‌ శెయ్యాన్‌) - వీరు ఆశ పడివేడినా, వీరికి హితాన్నే చేసేవాడై 
నందున, (మిగిలిన దైవాలవలె క్షు[ద్రపురుషార్థాలైనవానిని ఇవ్వకుండా) 
తిరస్కరిస్తాడు తప్ప, వారు అడిగిన దానిని ఇవ్వడు - అని భావం. 
“అరుళుదలో”- ఇవ్వడం అని అర్థం. వారు వేడినా దానిని ఇవ్వకుండా 
తిరస్కరిస్తాడు- అనే దానికి ఒక ఉదాహరణాన్ని ఇకపై ప్రస్తావిస్తున్నారు. 


(నెరుప్పై విడాదే కుక్రరిని విక్రం వరున్టినాలుమ్‌ తడాదే యొక్రరీయుమో 
తాయ్‌) - దీని భావమేమంటే - చిన్నబిడ్డ నిప్పును ముట్టుకొన్నందున కలిగే 
పరిణామాన్ని గూర్చి తెలియకుండా, దాని వెలుగును మాత్రం చూచి సదా 


98 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


అందులోకి దూకాలని ప్రయత్నించినా, అది బిడ్డను నశింపజేస్తుంది - అని 
తెలిసిన తల్లి అందులో పడకుండా ఉండేటట్టు బిడ్డను అడ్డుకోకుండా 
ఉంటుందా? - అని భావం. ఈ ఉదాహరణాన్ని ప్రస్తావించడం ద్వారా - తన 
భక్తులు వేడినను వారు కోరినది అహితమైతే దానిని ఇవ్వకుండా, తిరస్కరిస్తాడు- 
అని చెప్పబడింది. “యాచితోత పి సదా భః నాహితం కారయేద్దరిః, బాల 
మగ్నా పతంతం తు నూతా కిం న నివారయేత్‌” (భక్తులు ఎల్లప్పుడు 
కోరినప్పటికీ, భగవంతుడు హితాలు కానివానిని అనుగ్రహించడు. నిప్పులో 
పడడానికి పరుగుతీసే బిడ్డను అతని తల్లి అడ్డుకోకుండా ఉంటుందా?) అని 
చెప్పబడినది కదా! 


21. ఆర ప్పెరుమ్‌ తుయరే శెయ్‌దిడినుమ్‌ అన్నర్‌గళ్‌ పాల్‌, 

వేరిచ్చరోరుగైకోన్‌ మెయ్‌న్నలమామ్‌, - తేరిల్‌ 

పొజుత్తజ్కు అరిదెనినుమ్‌ మైన్టనుడల్‌ పుణ్జె 

అబుత్తజ్మిశె తాదై యగు 
వేరి చ్చరోరుగై కోన్‌ = పరిమళప్రచురమైన తామరపూవును వాసస్థానంగా కల 
లక్ష్మీదేవికి వల్లభుడు, అన్నర్‌ కళ్‌పాల్‌ = తన భక్తుల విషయంలో, ఆర పెరుమ్‌ 
తుయర్‌= చాలా గొప్ప దుఃఖాన్ని, శెయ్‌దిడినుమ్‌ = కల్షించినా, తేరిల్‌ = దానిని 
విచారించి చూస్తే, మెయ్‌న్నలమ్‌ ఆమ్‌ = అది వాస్తవమైన ట్రీతిచే చేసినదే కాగలదు. 
(ఏవిధంగా? అంటే), పొాటుదజ్కు అరిదు ఎనినుమ్‌ = సహించడానికి సాధ్యం 
కానిది - అని తెలిసినా, మైన్దన్‌ = తన కుమారుని, ఉడల్‌ పుట్టె = దేహంలోని 
పుండును, అణుత్తణ్కు = (వైద్యుడు) ఖండించడానికి, ఇశై తాదై అగు = 
అంగీకరించే తండ్రివలె. 


సువాసనను మిక్లిలిగా కల్గిన తామరలో జన్మించిన లక్ష్మీదేవికి వల్లభుడైన 
భగవానుడు భక్తుల విషయంలో చాలా పెద్ద దుఃఖాలనే కల్గించినా, గమనించి 
నట్లయితే, అవి నిజమైన (ప్రేమయొక్క కార్యమే కాగలవు. సహించలేనిదే అయినా, 
తన కుమారుని శరీరంలో ఉండే వ్రణాన్ని ఖండించడానికి అంగీకరించే తండ్రి 
చేసే పనివంటిదే ఇది. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 99 


ఇరుపత్తొన్హామ్‌పాట్టు :- అవతారికై - శ్రియఃపతియానవన్‌, తన్‌ పక్కల్‌ 
భక్తరానవర్‌ గళుక్కు, అతిమాత్రజ్ఞళాన దుఖజ్లతై చ్చెయ్యినుమ్‌, అదు అవర్‌గళ్‌ 
పక్కల్‌ స్నేహకార్యమెన్నుముత్తె సదృష్టాంతమాగ అరుళిచ్చెయ్‌గిజార్‌. 

వ్యాఖ్యానమ్‌ :- (అర ప్పెరున్దుయరే శెయ్‌దిడినుమ్‌)- తుయర్‌- దు 
ఖమ్‌, సెరున్దుయర్‌- మహాదుఃఖమ్‌, అరప్పెరున్దుయరెన్షెయాలే, మిగవుమ్‌ 
పెరుమ్‌ దుఃఖమెన్హపడి. తుయరే- ఎన్గిలు అనధారణత్తాలే, నడువొరు 
సుఖవ్యవధాన మిల్లామైయై చ్వ్పొల్లుగిణదు. శెయ్‌దిడిను మెన్టదు- ఇవర్‌గల్‌ 
ప్రారబ్ధకర్మవ లఅవూయ్‌ు వన్దదాగిలుమ్‌, ఫల(ప్రదన్‌ అవనాళైయాలే, 
పూర్వాఘోత్తరాఘ ప్రారబ్దఖణ్ఞజ్లలెల్తామ్‌ కరిక్కి బివనుక్కు, ఇత్తెయుమ్‌ కలరీక్క 
అరిదన్టిటే, హితరూపమాగ అవథ్‌గ్రై అనుభవిప్పిక్కైయిటే ఇవనుక్కిదు 
అనుభవిక్క వేణ్లుగిణదు. ఇదుదాన్‌ అవను క్కుణ్జాన ప్రకృతి ప్రాకృతజ్లలిల్‌ 
వైరాగ్యత్తె ప్పిజీప్పిక్కైక్కాగ చ్చెయ్‌గిఅదిటే. 

(వేరిచ్చరోరుగైైకోన్‌)- పరిమళప్రచురమాన తామరైయై వాసస్థానమాగ 
ఉడైయ సెరియపిరాట్టియారుక్కు వల్లభనానవన్‌. ఇప్పడి ఇవర్‌గళుక్కు దుః 
ఖత్తె విలైనిక్కిణత్తుక్కు అవళుమ్‌ కూట్టుప్పోలే కాణుమ్‌; హితరూపమాగైయాలే 
యవళుమ్‌ కూడుమిటే. నిగ్రహత్తాలే శెయ్యిలిటే నిషేధిప్పదు. అను గ్రహత్తాలే 
శెయ్‌గ్రెయాలే అనుమతిపణ్ణి యిరుక్కుమాయి థు. 


(మెయ్‌న్నలమామ్‌)- పారమార్థిక స్నేహకార్యమామ్‌. మెయ్‌న్నలమెన్టదు- 
మెయ్యాన స్నేహ మెన్టపడి. 
(తేరిల్‌)- ఆరాయిల్‌. తేరుదల్‌ - ఆరాయ్‌దల్‌. “వేరి చ్చరోరుగైకోన్‌ 


అన్బర్‌గళ్‌ పాల్‌ అరప్పెరున్దుయరే శెయ్‌దిడినుమ్‌ తేరిల్‌ మెయ్‌న్నలమామ్‌” 
ఎన్టు అన్వయమ్‌. ఇదుక్కు దృష్టాంత మరుళిచ్చెయ్‌గిజార్‌, మేల్‌. 


(పాజణుత్తజ్కు) ఇత్యాది. అదావదు, అవనుక్కు ఇదు పాొణుక్కప్పోగాదెన్టు 
తోగ్ర్‌శ్రియిరున్హాలుమ్‌, పుత్రనుడైయ శరీరత్తిల్‌ గ్రంధియై హితబుద్దియాలే 
ఛేదిక్కైక్కు అనుమతి పణ్టుమ్‌ పితావైప్పోలే - ఎన్లె. “హరి ద్దుఃఖాని భక్తేభ్యో 


100 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


హితబుద్భ్యా కరోతి వై, శస్త్ర క్షారాగ్నికర్మాణి స్వపుత్రాయ యథా పితా” ఎన్నక్కడ 
వదిటే. 

ఇరవై ఒకటన పాశురం :- అవతారిక : (శ్రియఃపతి తన భక్తులకు చాలా 
దుఃఖాలను కల్లించినా, అవి వారిపట్ల (ప్రేమతో ఇచ్చినవి (కల్గించినవి) అనే 
విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం : (ఆరప్పెరుమ్‌ తుయరే శెయ్‌దిడినుమ్‌) - “తుయర్‌”- 
అనే పదం దుఃఖమనే అర్థాన్ని ఇస్తుంది. “పెరుమ్‌ తుయర్‌ అనేది గొప్ప దుః 
ఖాన్ని తెల్పుతుంది. 'ఆరప్పెరుమ్‌ తుయర్‌ అని అన్నందున చాలా పెద్ద దుః 
ఖమని తెలుపబడింది. “తుయరే” అనే ప్రయోగంలోని “ఏవి కారం ద్యారా 
మధ్యలో ఎపుడైనా ఏదో ఒక సుఖాన్ని కూడా కల్గించకుండా, నిరంతరంగా 
దుఃఖాలనే కల్షించడాన్ని తెల్పుతున్నది. 


(శెయ్‌దిడినుమ్‌)- అనే ప్రయోగం ఈ దుఃఖం వీరికి (ప్రారబ్దకర్మ 
ఫలంగా కల్గినదే అయినా, ఆ ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడే కనుక, పూర్వం 
చేసిన పాపాలు, ఇకపై కలుగబోయే పాపాలు, ఫలాన్ని ఇవ్వడం ఆరంభించిన 
పాపాలు - అనే అన్నీ అనుభవించి తీర్చుకొనే జీవునకు వీటిని అన్నిటిని 
తీర్చుకోవడం - అనేది అసాధ్యకృత్యమనే కారణంచేతనే. జీవునకు హితం 
కలగాలనే అభిప్రాయంతో, భగవంతుడు ఆ పాపాలను అనుభవింపచేస్తాడు. 
అందువల్లనే కదా జీవుడు వాటిని అనుభవిస్తున్నాడు. ఈ విధంగా అనుభవింప 
జేయడం కూడా - అచేతనమైన మూలప్రకృతి, దానివల్ల జనించే వస్తువులు- 
అనే వాటిలో ఏవగింపు కల్లడం కోసమే చేశాడు; అంతేకదా ! 


(చేరి చ్చరోరుకైకోన్‌)- సువాసన నిండుగా కల తామరపూవును నివాసంగా 
కల్గిన శ్రీదేవికి ప్రియవల్లభుడై ఉండేవాడు- అని భావం. ఈవిధంగా వీరికి 
భగవంతుడు దుఃఖాలను కల్షించడంలో ఆమెకూడా కలసి ఉంటుంది- అని 
భావం. జీవునకు హితమే కల్గుతుంది కనుక, ఆమె కూడా ఈవిషయంలో 
సహకరించడం కూడా పొసగుతుంది కదా! (దూరంగా) జీవుని గెంటి వేయాలని 
తలచి భగవంతుడు దుఃఖాలను కల్షించేటపుడు కదా ఆమె ఆప్రయత్నాన్ని 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 101 


అడ్డుకుంటుంది. జీవుని సంస్కరించాలి- అనే దయతో చేసినందున ఆమె 
దానికి అనుమతిస్తుంది. 


(మెయ్‌న్నలమామ్‌)- ఈ రీతిలో గొప్ప దుఃఖాన్ని కల్గించడం నిజమైన 
(ప్రేమవల్ల సంభవించిందే. “మెయ్‌న్నలమ్‌” -అనే ప్రయోగం “వాస్తవమైన (ప్రేమ” 
అనే అర్థాన్ని ఇస్తుంది. 

(తేరిల్‌)- విచారించి చూస్తే- అని అర్ధం. “తేరుదలో- అనే పదం విచారించి 
గమనించడాన్ని తెల్పుతుంది. “వేరిచ్చరోరుకైకోన్‌ అన్బర్‌కళ్‌ పాల్‌ ఆరప్పెరుమ్‌ 
తుయరే శెయ్‌దిడినుమ్‌ తేరిల్‌ మెయ్‌న్నలమామ్‌” అని అన్వయించి అర్థాన్ని 
చెప్పాలి. దీనికి ఉదాహరణాన్ని పాశురంలోని అనంతర భాగంలో 
పల్కుతున్నారు. 

(పాణుత్తణ్కు అరిదెనినుమ్‌ మైన్షన్‌ ఉడల్‌ పుణ్ణై అణుత్తజ్కు ఇశైతాతై 
యశ్‌)- దీని భావమేమంటే- బిడ్డకు “ఇది సహించడానికి సాధ్యం కానిది”- 
అని తెలిసినా, బిడ్డ ఒంటిలో కల్గిన గడ్డను అతనికి హితం కల్షించడంకోసం 
ఖండించడానికి వైద్యునకు అనుమతిని ఇచ్చే తండ్రివలె- అని. “హరి ర్జుఃఖాని 
భక్తేభ్యో హితబుడ్ద్యా కరో తివై, శస్తక్షారాదికర్మాణి స్వపుత్రాయ యథా పితా” 
(భగవానుడు హితాన్ని కల్గిస్తాయనే కారణంతో భక్తులకు దుఃఖాలను కల్లిస్తాడు. 
తన బిడ్డలకు తండ్రివారి శరీరంలో స్వాస్థ్యం కల్లడం కోసంగా (వ్రణాన్ని 
ఖండించడం కాల్చడం మొదలైన కార్యాలను చేయించేటట్టుగా) అని 
చెప్పబడిందికదా! 


22. ఉడైమై నానెన్గు ముడైయానుయిరై, 
వడమదురై వన్దుదిత్తానెన్టుమ్‌, - తిడమాగ 
అతిన్టవన్టన్‌ తాళిల్‌ అదైన్షవర్‌క్కుముణ్సో, 
పిజన్దు పడు నీడుయరమ్‌ పిన్‌ 
నాన్‌ = నేను, ఉడైమై ఎన్టుమ్‌ = భగవానుని సొత్తు - అని, ఉడైయాన్‌ = ఈ 


ఆత్మను సొత్తుగా కలవాడైన అతడు, ఉయిరై = దానిని ఉజ్జీవింపచేయడం 
కోసం, వడ మదురై వన్లు = ఉత్తర దిక్కులోని మధురకు వచ్చి, ఉదిత్తాన్‌ ఎన్టుమ్‌= 


102 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


అవతరించిన శ్రీకృష్ణుడే అని, తిడమాక అటిన్డు = దృఢంగా తెలిసికొని, అవన్‌తన్‌ 
తాళిల్‌ = అతని శ్రీచరణాలలో, అడైనవర్‌క్కు = శరణు పొందినవారికి, పిన్‌ 
పిఅన్దు పడుమ్‌ = అనంతర కాలంలో జన్మించి అనుభవించవలసిన, నీణ్‌ 
తుయరమ్‌ = ఉణ్ణో = దీర్భమైన దుఃఖానికి కారణమైన కర్మ ఉంటుందా? 
(ఉండదు). 


“జీవాత్మ సర్వేశ్వరుని సొత్తు” అని, “ఆ ఆత్మవర్గాలకు స్వామి ఉత్తర 
మధురానగరంలో అవతరించిన సర్వేశ్వరుడ”ని దృఢంగా తెలిసికొని, ఆస్వామి 
శ్రీచరణాలను ఆశ్రయించినవారికి తరువాత సంసారంలో పడి అనుభవించదగిన 
అనంతమైన క్లేశాలు ఉంటాయా? 

ఇరుప్పత్తిరణ్ఞామ్‌పాట్టు :- అవతారికై - ప్రారబ్బకర్మానుభవమ్‌ పల్లవేణు 
వూగిల్‌, ఇజ్జన్మత్తళవన్టిక్కే, జన్మాంతరత్తిలుమ్‌ పోయనుభవిక్కవేణ్తినరుమో? 
ఎన్న, సంబంధజ్ఞాన పూర్వకమాగ అవన్‌ తిరువడిగలిలే శరణమ్‌ పుగున్లార్‌క్కు 
ప్పిన్సొరు జన్మమ్‌ సీజను అనుభవిక్క త్తక్క కర్మముణ్లో ఇ ఎన్లిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ :- (ఉడైయానుయిరై వడమదురై వన్లుదిత్తానెన్దుమ్‌) - 
ఇవ్వాత్మావై యుడైయవన్‌, ఇత్తె సంసారత్తిల్‌ నిన్హు మెడుక్కైక్కాగ శ్రీమధురైయిల్‌ 
వన్గావిర్భ విత్తు నిన్దవనుడైయ స్వామిత్వత్తైయుమ్‌. 


(తిడమాగ వజిన్దు) దృఢమాగ అటిన్లు. తత్వస్థితియె యారాయ్‌న్హాల్‌, 
ఇత్తలైక్కు స్వత్వముమ్‌, అత్తలైక్కు స్వామిత్వముమ్‌ వ్యవస్థితమాయిటే 
యిరుప్పదు. ఆగైయాలే, ఉడైమైయాన ఇవనిరున్ద విడత్తిలే వరువానుమ్‌, ఇవనై 
త్తన్నుడనే శేర్‌త్తుక్కొళ్ళువానుమ్‌, శేర్‌న్దాల్‌ తన్‌ పేజాగ ఉగప్పాను 
మవనాయి థీ[ు. ఆగవిటే. “ప్రాస్తావుమ్‌, ప్రాపకనుమ్‌, ప్రాప్తిక్కు ఉగప్పానుమ్‌ 
అవనే” ఎన్టు సిశ్రైలోకాచారియర్‌ అరుళిచ్చెయ్‌దు. తిడమాగ అజిగై యావదు- 
ఇప్పడి యిరుక్కిట సంబంధ త్తై సంశయవిపర్య నుణ అటేగై. ఇప్పడి 
ఇస్సంబంధత్తై యలటిన్లు, 

(అవన్‌ తన్‌ తాళిల్‌ అడైన్టవర్‌క్కుమ్‌)- స్వామియానవన్‌ తిరువడిగలిలే, 
పూర్వవాక్య ప్ర క్రియెయాలే శరణమ్‌ పుగున్దవర్‌గళుక్కుమ్‌. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 103 


(ఉణ్లో పిఖన్దు పడు నీడుయరమ్‌ పిన్‌)- అదావదు- సిన్సారు జన్మమ్‌ 
పిఖన్లు అనుభవిక్కత్తక్క దీర్భమాన కర్మముణ్లో? ఎన్లె. శరణాగతరానాల్‌, 
ఆర్తరాగిల్‌ అప్పోదే ముక్తరాగైయుమ్‌, దృప్తరాగిల్‌ పేరబ్దశరీరావసానత్తిలే 
ముక్తరాగైయుమొ కలయ, జన్మాంతరాన్వయమిల్లెయి టే. “ఆర్హానా మాశు ఫలదా 


సకృదేవ కృతా హ్యసా, దృష్తానా మపి జంతూనాం దేహాంతరనివారిణీ” ఎను 


ప్రపత్తిస్వభావమ్‌ శొల్లుగిట శాస్త్రమే ఇవ్వర్థత్తె చ్చాల్లానిన్దదిటే. ఆగైయాలే 
యాయి థీగీవరుమ్‌, “ఉల్టా” ఎన్టరుళి చ్చెయ్‌దదు, “స్వత్వ మాత్మని సంజాతం 
స్వామిత్వం బ్రహ్మణి స్థితమ్‌, ఉభయో రేష సంబంధో న పరో భిమతో మమ” 
ఎన్లిజ శ్రీవిష్ణుధర్మవచనమ్‌ ఇప్పాట్టిల్‌ శొన్న స్వస్వామి సంబంధత్తుక్కు 
ప్రమాణమాగ అనుసంధేయమ్‌. 

ఇరవైరెండన పాశురం :- అవతారిక : ఫలాన్ని ఇవ్వడం ఆరంభించిన 
కర్మలను అనుభవించి తీరాలి- అని శాస్త్రాలలో చెప్పబడినందున ఈ జన్మకు 
తరువాత అనంతర జన్మలలోను కర్మలను అనుభవించ వలసి ఉంటుందా?- 
అనే ప్రశ్న రాగా, తాను సొత్తు- అని అతడు సొత్తుదారుడని జ్ఞానం కల్సి, 
అతని శ్రీచరణాలలో శరణు పొందిన వారికి, అనంతర జన్మలలోను కర్మలను 
అనుభవించనక్కరలేదు- అని ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (ఉడైమై నానెన్టుమ్‌)- “తాను భగవంతునకు శరీరం” 
అని తాను అతని సొత్తుగా ఉండే విషయాన్ని, 


(ఉడైయాన్‌ ఉయిరై వడమదురై వన్దుదిత్తాన్‌ ఎన్టుమ్‌)- ఈ ఆత్మను 
సొత్తుగా కల్గినవాడైన భగవంతుడు దీనిని సంసారంనుండి విడిపించడం 
కోసంగా ఉత్తరమధురానగరంలోకి వచ్చి అవతరించాడు- అని అతడు 
స్వామియై ఉండే విషయాన్ని, 

(తిడమాక అటిను)- స్థిరంగా తెలిసికొని- అని అర్థం. యథార్ధస్థితిని 
(గ్రహిస్తే జీవునకు సొత్తుగా ఉండే స్వభావం, భగవంతునకు సొత్తుదారుడై 
ఉండే స్వభావం సహజంగా ఉన్నదికదా! అందుల్ల సొత్తు అయిన ఇతడు ఉండే 
సంసారమండలానికి వచ్చేవాడు, అతనిని తనతో చేర్చుకొనేవాడు, అతనితో 


104 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


జీవుడు చేరినపుడు తనకు గొప్ప ప్రయోజనం కల్షినట్టుగా ఆనందించేవాడు 
అతడే కాగలడు. అందువల్లనే కదా “ప్రాస్తావుమ్‌, ప్రాపకనుమ్‌, ప్రాస్తిక్కు 
ఉకప్పానుమ్‌ అవనే” అని శ్రీపిళ్ళైలో కాచార్యులవారు పలికారు. దృఢంగా 
తెలియడం అంటే- ఈవిధంగా ఉండే సంబంధాన్ని ఏవిధమైన సంశయం, 
విపర్యయం (సందేహం, (భ్రాంతి) లేకుండా తెలియడం. ఈవిధంగా ఉండే 
-ఈ (స్వస్వామిభావ) సంబంధాన్ని తెలిసి, 

(అవన్‌ తన్‌ తాళిల్‌ అడైన్షవర్‌క్కుమ్‌)- స్వామి అయిన అతని శ్రీచరణా 
లలో ద్వయమంకత్రం పూర్వవాక్యంలో చెప్పబడిన రీతిలో, లక్ష్మిదేవిని 
పురస్కరించుకొని శరణు పొందినవారికి, 


(ఉల్లో పిఅున్లు పడుమ్‌ నీళ్‌ తుయరమ్‌ పిన్‌) - దీని తాత్పర్యం ఏమంటే- 
శరణు పొందిన తరువాత మళ్ళీ ఇంకొక జన్మను ఎత్తి, అనుభవించి తీరవలసిన 
దీర్భమైన కర్మ ఉంటుందా ? అని. (తాత్పర్యం) శరణు పొందినట్లయితే, ఆర్తితో 
శరణు పొందిన ఆర్తప్రపన్నునిచే అపుడే మోక్షం పొందడం, మరణాన్ని 
పొందేటపుడు మోక్షాన్ని పొందితే చాలు- అనే దృప్త ప్రపన్నునిచే ఈ శరీర 
వియోగ (చివరి) సమయంలో మోక్షాన్ని పొందడం తప్ప, మళ్ళీ ఇంకొక జన్మను 
ఎత్తవలసినది లేదుకదా! “ఆర్హానా మాశు ఫలదా సకృదేన కృతా హ్యసా, దృస్తానా 
మపి జంతూనాం దేహాంతర నివారిణీ” (పాంచరాత్రమ్‌)- (ఒకసారి చేయబడిన 
ఈ ప్రపత్తి ఆర్తితో చేసినవారికి వెంటనే ఫలాన్ని ఇస్తుంది. దృప్త ప్రపన్నునకు 
ఆదేహం అవసాన కాలంలో ఇంకొక జన్మకలగని రీతిలో చేస్తుంది) అని 
శరణాగతియొక్క స్వభావాన్ని తెలిపే శాస్త్రమే ఈ అర్థాన్ని పల్కింది. కదా! 
అందువల్లనే వీరుకూడా “ఉణ్లో!” అని స్థిరంగా పలికారు. “స్వత్వ మాత్మని 
సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితమ్‌, ఉభయో రేష సంబంధో న పరో. 
భిమతో మమ” (శ్రీ విష్ణుధర్మమ్‌) (సొత్తుగా ఉండే స్వభావం ఆత్మలో ఉన్నది. 
సొత్తుదారుడై ఉండే స్వభావం పరబ్రహ్మలో ఉన్నది. ఈ ఇద్దజి మధ్య ఇదే 
సంబంధం వేణు సంబంధం నాకు సమ్మతం కాదు) అనే శ్రీ విష్ణుధర్మవచనం 
ఈ పాశురంలో “భగవంతుడు సొత్తుదారుడు” అని, “జీవుడు సొత్తు” అని 
చెప్పబడిన సంబంధానికి ప్రమాణంగా అనుసంధించాలి. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 105 


23. ఊ్కగీవినై కుఖుమ్బ్పర్‌ ఓట్టరువర్‌ ఎన్టజ్లి, 
ఏం మనమే! యిని త్తళరేల్‌, - ఆగైీవణ్ణన్‌ 
తన్నడిక్కీగై వీ!ైన్లు శరణెన్గు ఇరన్లారుకాల్‌ 
శొన్నదజ్సిన్‌ ఉణ్లో తుయర్‌? 


ఊగీవినై = అనాదికాలంగా పేరు కొని ఉండే సంచితకర్మలు, కుజుమృర్‌= 
స్వతంత్రంగా నిలచి, ఒట్టరువర్‌ ఎన్టు = పరుగెత్తివచ్చి, బాధిస్తారు - అని, 
అళ్ఞే= భయపడి, ఏల్రై మనమే = మూఢమైన మనసా! ఇవి తళరేల్‌ = ఇకపై 
బాధపడకు, ఆలీ వబ్బన్‌ తన్‌ = సముద్రవర్జుడైన భగవానుని, అడి కీర్‌ = 
శ్రీచరణాల చెంత, వికగున్లు = పడి, శరణ్‌ ఎన్లు = “నీవే నాకు శరణు” అని, 
(©) (అ) 

ఇరన్లు = యాచించి, ఒరు కాల్‌ = ఒకసారి, శొన్నదట్సిన్‌ = ఈ మాటను పల్కిన, 
పల్కిన తరువాత, తుయర్‌ = సంచితకర్మల ఫలంగా కలిగే దుఃఖం, ఉణ్ణో = 
ఉంటుందా? 

మూఢమైన ఓ మనసా! “ప్రాక్తనకర్మలనే దుష్టులు పరుగెత్తి వచ్చి మీదపడి 
బాధిస్తారు” - అని భయపడి ఇక నీవు శోకించవద్దు. సముద్రవర్గుడైన సర్వేశ్వరుని 
శ్రీచరణాలలో వాలి, “నీవే శరణు కావాలి” అని ప్రార్థించి, ఒకసారి ద్వయోచ్చార 
ణాన్ని చేసిన తరువాత కూడా క్షేశపడవలసిన అక్కణ ఉన్నదా? 

ఇరపత్తుమూన్గామ్‌పాట్టు :- అవతారికై - పూర్వాఘబలత్తె అనుసంధిత్తు 
అదు నమ్మై వన్దు నలియుమెన్టు తళరుగిణ తిరువుళ్ళత్తై త్రేగ్‌mుగిల 
పాశురత్తాలే, శరణాగతనాన పిన్చు పూర్వానుఫలనూన దుఃఖానుభన మిలై 
యెన్నుమత్తె సకలరు మజీయువృడి యరుళిచ్చెయ్‌గిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ :- (ఊగీనినై క్కుణుమ్సర్‌) - పశ్రిరైయదాగ ఆర్దిక్కప్పట్ట 
కర్మమాగిణ కుణుమ్బర్‌. ఊకగీ - ఎన్టదు - వశ్రీరైమై. ఊశ్రీలీవినై- ఎన్టదు- 
పశ్రిరైయ వివై- ఎన్టపడి. ఇత్తాల్‌ పూర్వాఘత్తై చ్చొల్టుగిణదు. కర్మజ్ఞలై 
క్కుణుమృరెన్లిణదు. చేతనసమాధియాలే. కుణువ్బరానవర్‌గళ్‌ బలత్తాలే నాట్టె 
త్తరవళమాక్కి మూలైయడి నడత్తుమాప్పోలే, కర్మజ్గళుమ్‌ ఇవ్వాత్మావై త్తమ్‌ 
వశ్రలీయే యిశ్రీముత్తు మూలైయడియే నడత్తుమువైయిటే. 


106 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(ఓట్టరువరెన్షజ్ఞి)- ఓడివరువరెన్సు భయప్పట్టు. కుణుమృరాగ్రైయాలే 
ఓట్టరువరెన్లిణదు. కీశ్రీల్‌ చ్చొన్న కర్మజ్లల్‌ శీఘ్రగతియాయ్‌ వన్దు నలియుమెన్హు 
భయపట్టు. 

(ఏరి మనమే!) ఆటివిలియాన నెళ్డే ! అదావదు, శరణ్య వైభవముమ్‌, 
శరణాగతి వైభనముమ్‌, శరణాగతన్‌ పెణుమ్‌ సేణుమ్‌ అజిగ్రెక్కు త్తక్క అళవు 
ఇల్లాద నెళ్డే ! - ఎన్లె. 

(ఇని త్తళరేల్‌)- ఇదుక్కు మున్ను తళర్‌న్హాయాగిలుమ్‌, ఇని త్తళరాదేకొళ్‌. 
ఇత్తాల్‌, తిరువుళ్ళత్తె. “మా శుచః” ఎన్లిజార్‌. “ఇని” ఎన్టదిన్‌ కరుత్తె వ్యక్తమాగ 
అరుళిచ్చెయ్‌గిటార్‌, మేల్‌. 


(ఆశ్రీరీవబ్లన్‌) గంభీరస్వభావన్‌. అన్టిక్కే, కడల్‌పోలే శమహరమాన 
వడివైయుడైయవన్‌ -ఎన్నవుమామ్‌. 

(తన్నడి iyp వీశ్రల్‌న్దు) - “అఆశ్రీలీవబ్ల! నిన్నడియితై యడైన్టేన్‌” ఎన్గిలు 
పడియే అనన్‌ తిరువడిగళిన్‌ కీర్‌ వికయిన్జు. 

(శరణెన్దిరున్లు)- “త్వమేవో పాయభూతో మే భన” ఎన్లిణపడియే నీయే 
ఎనక్కు శరణమాగవేణు మెన్టు అర్థిత్తు, 

(ఒరుక్కాల్‌ శొన్నదట్సిన్‌)- ప్రపత్తి సకృత్కరణీయై యాగైయాలే, ఇప్పడి 
సకృదుచ్చారణమ్‌ పణ్జిన పిన్ను. 

(ఉణ్లో తుయర్‌) - అదావదు - ఇప్పడి శరణాగతనాన పిన్చు పూర్వాఘ 
ఫలమాయ్‌ వరుగిణ దుఃఖముణ్లో! శరణాగతనానపోదే పూర్వాఘోత్త రాఘ 
ప్రారబ్దఖణ్ణజ్లలెల్హామ్‌ కలియుణు స్పోమెన్లిణ ప్రమాణత్తె నినైత్తు ఉణ్ణో? ఎన్లిజార్‌. 
“మూభీ ర్మంద! నునో విచిన్య బహుథా యామీ శ్చిరం యాతనా నామీనః 
ప్రభవంతి పాపరిపవ స్పామీ నను శ్రీధరః, ఆలస్యమ్‌ వ్యపనీయ భక్తి సులభమ్‌ 
ధ్యాయస్వ నారాయణం లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిమ్‌ న క్షనః” 
ఎన్లిణ శ్రీముకుందనూలైయిల్‌ శ్లోకత్తై “ఏ్మpై మనమే! ఇనిత్తన్‌ రేల” ఎన్ట ఇదుక్కు 
సంవాదమాగ చ్చొల్లువర్‌గళ్‌. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 107 


ఇరవైమూడవ పాశురం :- అవతారిక : అనాదికాలంగా పేరుకొని ఉండే 
సంచిత కర్మల ఫలాన్ని తలచి, అవి మనలను బాధిస్తాయా? - అని భయపడే 
మనస్సుకు ఊజటను కల్గించడం కోసం, శరణు పొందిన తరువాత సంచిత 
కర్మలవల్ల కలిగే దుఃఖాన్ని అనుభవించనక్కరలేదు - అనే విషయాన్ని అందయు 
తెలిసేటట్టుగా ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (ఊరీ నినై కుణుమ్సర్‌)- అనాది కాలంగా పేరుకొని 
ఉండే సంచితకర్మలనే దుష్టులు- అని అర్థం. “ఊగ” -అనేపదం ప్రాచీనమనే 
అర్థాన్ని ఇస్తుంది. “ఊశ్రీలీ వినై” అంటే- అనాదికాలంగా చేరి ఉండే కర్మలు- 
అని అర్థం. దీనివల్ల పూర్వకర్మలను ఈ పదం తెల్పుతున్నది. కర్మలను జ్ఞానం 
కల్గినవారుగా రూపణ చేసి “కుణువ్సర్‌” అని అంటున్నారు. రాజ్యపాలనకు 
విరోధులైన వారు తమ బలంతో ప్రభువును తమ వశం చేసికొని, అరాచకాన్ని 
నడిపించేటట్లే, కర్మలు కూడా ఈ ఆత్మను తమ దారిలోకి ఈడ్చుకొని పోయి, 
తగని కార్యాలను చేయిస్తాయి కదా! 


(ఓట్టరువర్‌ ఎన్టు అజ్జి)- పరుగెత్తివస్తారు. అని భయపడి- అని అర్థం. 
కర్మలను “కుణుమ్సర్‌” అని అన్నందున “ఓట్టరువర్‌ అని అన్నారు. పూర్వం 
పల్కిన సంచిత కర్మలు వేగంగా వచ్చి బాధిస్తాయి- అని భయపడి- అనేది 
ఇచటి తాత్పర్యం. 


(ఏళ్ల మనమే!) - జ్ఞానహీనమైన మనసా! అని అర్థం. అంటే - శరణంగా 
ఆ(శ్రయింపబడే భగవానుని గొప్పతనాన్ని, శరణాగతియొక్క గొప్పతనాన్ని, 
శరణు పొందినవాడు పొందే ఫలాన్ని గూర్చి తెలియడానికి తగిన గొప్పతనం 
(సామర్థ్యం) లేని ఓ మనసా! - అని తాత్పర్యం. 


(ఇని త్తళరేల్‌)- ఇంతకుముందు నీవు బాధపడినప్పటికీ నేను ఉపదేశించిన 
తరువాత ఇక బాధపడకుండా ఉండు- అని అర్థం. దీనివల్ల శ్రీకృష్ణుడు గీతలో 
చరమశ్టోకంలో (18-16) అర్జునుని ఉద్దేశించి “మా శుచః” అని పల్కినట్టుగా 
వీరుకూడా మనస్సును “దుఃఖించకు సుమా!” అని అంటున్నారు. “ఇని” అనే 
పదం యొక్క తాత్సర్యాన్ని స్పష్టంగా పాశురంలో ఇకపై పల్కుతున్నారు. 


108 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(ఆ గీవళ్ణన్‌)- గంభీరస్వభావాన్ని కలవాడు- అని అర్థం. ఆవిధంగా 
కాకుండా, “ఆగ” అని నిర్దేశింపబడే సము(ద్రంవలె (శ్రమను తీర్చే తిరుమేనిని 
కలవాడు- అనే అర్థాన్ని గ్రహించవచ్చు. 

(తన్నడిక్కీకగ్‌ వీ్టర్‌న్దు)- “ఆశ్రీరీవణ్ణ! నిన్నడి అడైన్షేన్‌” (పెరియ 
తిరుమొళ్రకి- 5-8-1) అనే రీతిలో ఆస్వామి శ్రీచరణాల మోల వాలి, 

(శరణ్‌ ఎన్టు ఇరున్దు) - “అహమస్మి అపరాధానా మాలయః అకించనో9_ 
నన్యగతిః, త్వమేవ ఉపాయభూతో మే భవేతి ప్రార్థనామతిః, శరణాగతి రిత్యుక్తా 
సా దేవే£స్మిన్‌ ప్రయుజ్యతామ్‌” (అహిర్చుద్న్య సంహిత-37-30,31) (నేను 
అపరాధాలను సాటిలేని నిలయమై ఉన్నాను. నన్ను రక్షించగల్లిన వేజొక 
ఉపాయం ఏమీ లేనివాడనై ఉన్నాను. నీవే నాకు ఉపాయంగా కావాలి- అని 
(ప్రార్ధించే భక్తియే శరణాగతి అనబడుతున్నది. అది ఈ భగవానుని విషయంలో 
చేయబడుగాక) అనే రీతిలో “నీవే నాకు శరణం కావాలి” అని (ప్రార్థించి. 


(ఒరుకాల్‌ శొన్నదట్సిన్‌) - శరణాగతిని ఒకసారే చేయాలి కనుక, ఈ 
విధంగా ఒకసారి పల్కిన తర్వాత, 


(ఉణ్లో తుయర్‌) - ఈవిధంగా ఒకసారి శరణు పొందిన తరువాత 
పూర్వకర్మల ఫలంగా కలిగే దుఃఖం అనేది ఏదీ లేదు. శరణు పొందిన వెంటనే, 
పూర్వ సంచిత కర్మలు ఫలాన్ని ఇవ్వడం ఆరంభించిన ప్రారబ్బకర్మలలోని 
మిగిలిన భాగాలు, ఇకపై సంభవించబోయే ఆగామి కర్మలు నశించిపోతాయి- 
అని పలికే ప్రమాణాల దార్‌ఢ్యాన్ని తలచి “ఉణ్లో!” అని అన్నారు. 


“నూ భీర్మంద | మనో వించిత్య బహుథా యామీ శ్చిరం యాతనాః నామీ 
నః ఫ్రభవంతి సాపరిపనః స్వామీ నను శ్రీధర ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం 
ధ్యాయస్వ నారాయణం, లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమవో 
(ముకుందమాల-11) (ఓ మూఢమనసా! పలు రీతులలోని నరకవేదనలను 
చిరకాలం అనుభవించ వలసి వస్తుందా? అని పలుమార్లు కలత చెంది 
భయపడవద్దు. మనం చేసిన పాపాలనే శత్రువులు మనలను జయించగల్లినవి 
కావు. మనకు స్వామిగా శ్రీధరుడున్నాడు కదా! సోమరితనాన్ని వీడి, భక్తిని 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 109 


కలవారికి సులభుడైన శ్రీమన్నారాయణుని ధ్యానించు. లోకానికి అంతటికి 
దుఃఖాలను తీర్చే స్వామిదాసులమైన మన దుఃఖాలను కూడా పోగొట్ట 
గల్లినవాడుకదా!) అనే ఈ ముకుందమాలా శ్లోకాన్ని “ఏకలై మనమే! ఇనిత్తళరేల్‌” 
అనే ఈ ప్రయోగానికి సంవాదరూపమైన ప్రమాణంగా విజ్ఞులు పల్కుతారు. 


24. వణు పడి తుళబమార్చనిడై, చ్చెయ్‌ద పి! 
ఉణ్జు పలవెన్గు ఉళన్లళరేల్‌, - తొబ్దర్‌ శెయుమ్‌ 
పల్లాయిరమ్‌ పి[్రరగళ్‌ పార్‌త్తిరున్లుమ్‌ కాణుజ్లణ్‌ 
ఇల్లాదవన్‌కాణ్‌ ఇతై. 


వణ్లు పడి = తుమ్మెదలు శబ్దించే, తుళప మార్చన్‌ ఇడై = తులసీమాలికను వక్షః 
స్థలంలో ధరించిన భగవానుని విషయంలో, శెయ్‌ద పిశ్రై= చేసిన అపరాధాలు, 
పల ఉణ్జు ఎన్టు = చాలా ఉన్నాయి - అని, ఉళమ్‌ = ఓ మనసా! తళరేల్‌ = 
బెదరి తల్లడిల్లకు, ఇటై = స్వామి, తొణ్జర్‌ శెయ్యుమ్‌ = తన భక్తులు చేసే, పల్‌ 
ఆయిరమ్‌ పిళ్ఞైకళ్‌ = వలువేల, అపరాధాలను, పార్‌త్తిరున్దుమ్‌ = తెలిసినా, 
కాణుమ్‌ కణ్‌ = ఆ దోషాలను తన జ్ఞాననేత్రంతో, ఇల్లాదవన్‌ కాణ్‌ = 
చూడలేనివాడు కదా! 

ఓ మనసా! “తుమ్మెదలు రుంకారం చేసే తులసీమాలికలను వక్షస్థలంలో 
అలంకరించుకొనిన శ్రియఃపతిపట్ల మనం చేసిన అపచారాలు పలువిధాలైనవి. 
వాటి ఫలం ఏవిధంగా కాగలదో?” అని నీవు కలత చెందకు. ఎందుకు? అంటే, 
సర్వేశ్వరుడు భక్తులు చేసిన పలు వేల అపరాధాలను, అతడు సర్వజ్ఞుడు కనుక 
గమనిస్తూ ఉన్నా వాటిని చూచే నేత్రాన్ని కలవాడు కాదు కదా! 

ఇరుపత్తునాలామ్‌సాట్టు :- అవతారికై - ఉత్తరాఘబాహుళ్యత్తై నివైత్తు 
త్తళరుగిణ తిరువుళ్ళత్తై త్తేశ్రగ్రుగిణ పాశురత్తాలే సర్వేశ్వరన్‌ ఉత్తరాఘత్తిల్‌ 
కణ్‌ వైయాన్‌- ఎన్నుమత్రై సకలరు మటియ అరుళిచ్చెయ్‌గిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ :- (వణ్బుపడి తుళబమార్చ నిడైచ్చెయ్‌ద పి టర) - 
మధుపానార్థమాగ వణ్లుగళ్‌ సర్వకాలముమ్‌ పడిన్లు కిడక్కిణ తిరుత్తుక్రరాయాలే 
అలజ్కృతమాన తిరుమార్భై యుడైయవన్‌ విషయత్తిల్‌ శెయ్‌ద కు శ్రీగ్రిజ్లళానవై. 


110 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ఇప్పోదు ఇన విశేషణమ్‌ శొల్లి్ఫ్‌[౧) - శరణాగరానవర్‌గలై అనుభవిప్పిక్కైక్కాగ. 
సర్వకాలముమ్‌ తన్నై అలజ్కరిత్తు క్కొణ్ణిరుక్కుమవన్‌, అవర్‌గళ్‌ ప్రామాదికమాగ 
పణ్లుమ్‌ కు/్ర గ్రుజ్లలిల్‌ కణ్‌ వైయానెన్టు తో థ్‌ుగైక్కాగ. 


(ఉణ్లు పల వెన్టు) - ప్రకృతియోడిరుక్కైయాలే, మనోవాక్కాయజ్ఞళాల్‌ 
శెయ్‌దవై పలవు ముణ్ణెన్టు, ఒన్టుమ్‌ శెయ్యక్కడనో మల్లో మెన్టిరున్దాలుమ్‌, 
రూ టల అ అ ౧ అ ౧ 

ప్రామాదికమాగ వన్లు పురుగిణవై పలవు ముణ్ణ్జిటే! అత్తె నినైత్తు, 


(ఉళన్లళరేల్‌)- నెళ్ళ్డే! తళరాదేకొళ్‌. ఉళమెన్దదు - ఉళ్ళ మెన్టపడియాయ్‌, 
సంబుద్దియా ఇరుక్కిణదు. తళరామలిరుక్కత్తక్కదు అరుళిచ్చెయ్‌గిజార్‌, మేల్‌. 


(తొణ్జర్‌ శయ్యుమ్‌) - తన్‌ పక్కల్‌ భక్తరానవర్‌గళ్‌ శెయ్యుమ్‌. తొణ్ణ 
రెన్టదు- చపలరెన్టపడియాయ్‌, భక్తరానవర్‌గళ్‌ - ఎన్టపడి. అన్టిక్కే, తనక్కు 
శేషభూతరానవర్‌గళ్‌ - ఎన్నవుమామ్‌. 


(పల్హాయిరమ్‌ పిరైగళ్‌) - గుణత్రయాశయమాన దేహత్తోడే 
యిరుక్కైయాలే రజస్తమస్సుకలాలే కలజ్లీ, కరణత్రయత్తాలుమ్‌ ప్రామాదికమాగ 
నాళ్‌ దోజుమ్‌ శెయ్యుమవై అనేకమాగైెయాలే, అనేకమాయిరమ్‌ పికరైగళ్‌- 
ఎన్లిజార్‌. పి కరై-కుగ౧మ్‌. ఇత్తాల్‌- “అకృత్యకరణ కృత్యాకరణభగవదపచార 
భాగవతాపచారాసహ్యాప చారరూప నానావిధానంతాప చారాన్‌” ఎన్టవ io చ్సొల్లు 
గిణదు. 


(పార్‌త్తిరున్దుమ్‌) -సర్వజ్ఞనాగ్రెయాలుమ్‌, అంతర్యామి యాగైయాలుమ్‌, 
సర్వకాలముమ్‌ సర్వరుడైయ వ్యాపారముమ్‌ పార్‌త్తుక్కొణ్ణిరుక్కు చ్చెయ్‌ 
దేయున్‌. 

(కాణుమ్‌ కణ్ళిల్లాదవన్లాణ్‌ ఇటై) - అదావదు - అవర్‌గళ్‌ శెయ్యుమ్‌ 
పి|pైగలై దర్శిక్కుమ్‌ కణ్ణిల్లాదవన్‌ కాణ్‌ శేషియానవన్‌ - ఎన్లె. ఇప్పోదు కణ్‌ 
ఎన్లిణదు - జ్ఞానత్రెయిటే. అదిల్లాదవన్‌ ఎన్గెయాలే, అశ్రీతర్‌ శెయ్యుమ్‌ 
కు్‌ఖబలిల్‌: అవిజ్ఞాతావాయిరుక్కు మెన్టదాయు ట్రయి. “అవిజ్ఞాతా హి భక్తానా 
మాగస్సు కనులేక్షణః, సదా జగత్సమస్తం చ పశ్యన్నపి హృది స్థితః” ఎన్నక్కడ 
వదిటే. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 111 


ఇరవైనాల్లన పాశురం :- అవతారిక : “శరణు పొందిన తరవాత చేసే 
అగామికర్మలు అనేకం ఉన్నాయి కదా!” అని తలచి భయపడే మనస్సును 
ఉద్దేశించి సాంత్వనను పలికే ఈ పాశురం ద్యారా, సర్వేశ్వరుడు, అతనిని 
శరణు పొందిన తరువాత చేసే పాపాలలో దృష్టిపెట్టడు - అనే విషయాన్ని 
అందణు తెలిసేటటు ఫు పల్కుతున్నారు. 

వ్యాఖ్యానం :- (వణ్లు పడి తుళపమార్చినిడై చ్చెయ్‌ద పి|రై)- మధువును 
తాగడం కోసం తుమ్మెదలు అన్నిసమయాలలో రొదచేసే తులసీమాలిక చేత 
అలంకరింపబడిన వక్షస్సును కలవాని విషయంలో చేసిన అపరాధాలు - అని 
భావం. ఇపుడు “వణ్డు పడి తుళపమార్చన్‌” ఇత్యాది విశేషణాన్ని ప్రయోగించడం 
లోని ఉద్దేశ్యం ఏమంటే - శరణు పొందినవారిని అనుభవింప (ఆనందింప) 
జేయడం కోసం అన్ని సమయాలలో తనను అలంకరించుకొని ఉండేవాడు, వారు 
అజాగ్రత్తవల్ల చేసిన దోషాలను గమనించడు - అనే భావం స్ఫురించడం కోసం. 


(ఉణ్లు పల వెన్టు) - మూలప్రకృతియొక్క వికారమైన శరీరంతో 
ఉన్నందున మనోవాక్కాయాలనే త్రికరణాలతో చేసిన దోషాలు అనేకం ఉన్నాయి- 
అని భావం. “ఏమీ చేయకుండా ఉండాలి” అని తలచి ఉన్నప్పటికీ, అజా(గ్రత్తవల్ల 
సంభవించే పాపాలు చాలా ఉంటాయికదా! వాటిని తలచి ఈవిధంగా పలికారు. 


(ఉళమ్‌! తళరేల్‌)- ఓ మనసా! తల్లడిల్లకు సుమా! అని భావం. “ఉళమ్‌” 
అనే పదం, 'ఇడైకుటై” అనే వికారాన్ని పొందిన “ఉళ్ళమ్‌” అనే పదంయొక్క 
సంబోధనాంత రూపవికారం. “ఉళ్ళమే!” అనే పదమే ఇక్కడ “ఉళమ్‌” అని 
మాటింది. మనస్సు తల్లడిల్లకుండా ఉండడానికి గల కారణాన్ని ఇకపై గల 
పాశురభాగంలో పల్కుతున్నారు. 

(తొజ్జర్‌ శెయ్యుమ్‌) - తనపట్ల భక్తిని కలవారు చేసే- అని అర్ధం. “తొణు” 
అనే పదం ఆశను (చాపల్యాన్ని), దాస్యాన్ని (చేసే స్వభావాన్ని) తెల్పుతుంది. 
ఇక్కడ, మొదటి అర్ధాన్ని (గ్రహిస్తే, “తొణ్జర్‌ో” అనేదానికి “ఆశను కల భక్తులు” 
అని అర్థం. రెండవ అర్థాన్ని (గ్రహిస్తే “భగవంతునకు దాసులైనవారు” అని 


అరం. 
(2) 


112 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(పల్హాయిరమ్‌ పిభైకళ్‌)- సత్యరజస్తమస్సులనే త్రిగుణాలతో కూడిన 
శరీరంలో ఉన్నందున, రజోగుణంతో, తమోగుణంతో అజ్ఞానాన్ని (కలతను) 
పొంది, మనోవాక్కాయాలనే మూడు కరణాలతోను, గమనిక లేకుండా నిత్యం 
చేసే దోషాలు అనేకం కనుక, “పల్హాయిరమ్‌ సిశ్రీరైకళ అని అంటున్నారు. 
“పి శ్రర” అనే పదం అపరాధాన్ని తెల్పుతుంది. 

“నునోవాక్కాయై: అనాదికాల ప్రవృత్తానంతాకృత్యకరణ కృత్యాకరణ 
భగవదపచార భాగవతాపచార- అనహ్యాపచార రూపనానానిధానంతాపచారాన్‌, 
ఆరబ్ద్బకార్యాన్‌, అనారబ్దకార్యాన్‌ కృతాన్‌ క్రియమాణాన్‌ కరిష్యమాణాంశ్చ 
సర్వాన్‌ అశేషతః క్షమస్వ” (శరణాగతిగద్యమ్‌) (మనస్సు, వాక్కు, శరీరం- 
అనే మూడు కరణాల ద్వారా అనాదికాలంగా సంభవించిన అంతులేని, 
చేయదగని కార్యాలను చేయడం, చేయవలసిన కార్యాలను చేయకపోవడం, 
భగవానుని పట్ట అపచారపదం, అతని భక్తులపట్ల అపచారం చేయడం, 
ఆచార్యుల విషయంలో అపచారపడడం - అనే పలువిధాలైన లెక్కలేనన్ని 
దోషాలను, అన్నిటిని కొంచెంకూడా మిగలకుండా ఉండేటట్టు క్షమించాలి. ఈ 
అపచారాలలో కొన్ని ఫలాన్ని ఇవ్వడం ఆరంభించినవై ఉంటాయి, మజికొన్ని 
ఫలాన్ని ఇవ్వడం ఇంకా ఆరంభించనివై ఉంటాయి. గడచిన కాలంలో, వర్తమాన 
కాలంలో, భవిష్యత్కాలంలో చేసినవి, చేస్తున్నవి, చేయబోయేవిగా ఉంటాయి. 
ఈ అపచారాలను అన్నిటిని ఏమీ మిగలకుండా క్షమించాలి) అని 
శ్రీరామానుజులు పల్కిన సూక్తిని తెల్పుతున్నది. 

(పార్‌త్తిరున్దుమ్‌)- సర్వజ్ఞుడైనందున, అందటికి అంతర్యామియై 
ఉన్నందున, అన్ని కాలాలలో అందటు చేసిన కార్యాలను చూస్తూ ఉన్నప్పటికీ, 


(కాణుమ్‌ కణ్‌ ఇల్లాదవన్‌ కాణ్‌ ఇతై)- దీని తాత్సర్యమేమంటే- వారిని 
సొత్తుగా కలవాడైనందున, వారు చేసే అపరాధాలను గమనించే దృష్టి లేనివాడని 
భావం. ఇపుడు “కణ్‌'- అనే పదం జ్ఞానాన్ని కదా తెల్పుతుంది. దానిని లేనివాడని 
అన్నందున- భక్తులు చేసే దోషాలను తెలియనివాడు- అని చెప్పినట్లయినది. 
“ఇటై”- అనే పదానికి స్వామి- అనే అర్థం మొదట [గ్రహింపబడింది. ఆ విధంగా 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 113 


కాకుండా, అందటికి ఈశ్చరుడైనందున, సర్విశ్చరుడనే అర్థాన్ని గ్రహించవచ్చు. 
అన్నిటిని తెలిసిన సర్వజ్ఞుడైనా, చూడలేడు- అని భావం. “అవిజ్ఞాతా హి భక్తానా 
మాగస్సు కమలేక్షణః సదా జగత్‌ సమస్తం చ పశ్యన్నపి హృది స్థితః 
(పద్మనేత్రుడైన స్వామి అందణి హృదయాలలో ఉంటూ, లోకాన్ని అంతటిని 
గమనించేవాడై ఉన్నా, భక్తుల అపరాధాలను చూడడు కదా) అని చెప్పబడింది 
కదా! 


25. అగు మురైక్కిల్‌ అడైన్షవర్‌పాల్‌ అమ్బుయెకోన్‌, 
కుగ్‌గ౧ ముణర్‌న్దిగ్యగుమ్‌ కొళ్‌గ్రెయనో, - ఎశ్ర్‌శ్లై! తన్‌ 
కన్టినుడమ్బిన్‌ వశ్రగువన్దో, కాదలిప్పదు 
అన్థదనై యీన్దుగన్ల వా. 


అ[౧మ్‌ ఉరైక్కిల్‌ = వాస్తవాన్ని పల్కితే, అమ్బుయ కోన్‌ = పద్మినీవల్లభుడు, 
అడైన్షవర్‌ పాల్‌ = దాసుల విషయంలో, కుగ్‌౧మ్‌ = దోషాలను, ఉణర్‌న్దు = 
తెలిసి, (చూచి), ఇక్కగుమ్‌ కొళ్టొయనో = ఆ దోషాల కారణంగా వారిని నిరసించి 
విడచి పెట్టే స్వభావాన్ని కలవాడా? (కాదు), ఎథ్‌భే= దీనిని కొందణు 
తెలియకుండా ఉండడం ఎంత ఆశ్చర్యం! తన్‌ కన్టిన్‌ = తాను (ప్రసవించిన 
లేగదూడయొక్క, ఉడమ్బిన్‌ = శరీరంలో ఉండే, వ్యరువు అగ్టో = మలినాన్ని 
కదా, అన్టు = (ప్రసవించిన సమయంలో, అదనై ఈన్టు ఉకన్ద = ఆ లేగదూడను 
ప్రసవించినందున కల్గిన ఆనందాన్ని కల, ఆ = గోవు, కాదలిప్పదు= ఆదరంతో 
స్వీకరిస్తుంది. 

శాస్త్రాలలో నిశ్చయింపబడిన అర్జాలనుగూర్చి తెలిపినట్లయితే, అవి 
ఏతావన్నాత్ర మేసుమా! లక్ష్మీనాథుడైన భగవానుడు భక్తుల విషయంలో దోషాలను 
గమనించినా, ఆ దోషాల కారణంగా వారిని విడిచిపెడతాడా? విడచిపెట్టడు. 
ఆహా! అపుడే దూడను ఈని ఆనందించే ఆవు, తన దూడ శరీరంలో ఉండే 
మలినాన్ని భోగ్యంగా గ్రహిస్తుంది కదా! 

ఇరుపత్తళ్లామ్‌పాట్టు :- అవతారికై - కాణుమ్‌ కణ్ణిల్లాదవన్‌ కాణ్‌- ఎన్టు 
ఉత్తరాఘత్తిల్‌ అజ్ఞనాయిరుక్కు మెనార్‌, కీక్లగ్‌; పూర్వాఘమ్‌ తన్నిలేదేనుమొన్దై 


అ) 


114 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


దర్శిత్తాలుమ్‌, వత్సలనాగైయాలే, అత్తె భోగ్యమాగ క్కొళ్ళుమదొకలీయ, అత్తె 
యిట్టు అవర్‌గలై యిగకగా నెన్గుముత్తె సదృష్టాంతమాగ అరుళిచ్చెయ్‌ గిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ : (అ/గీ[౧ మురైక్కిల్‌)- అజుదియానదు శొల్లిల్‌. అదావదు- 
పరమార్థ మానదు శొల్లిల్‌ - 


(అడైన్షవర్‌పాల్‌)- ఆశ్రితరానవర్‌గళ్‌ పక్కల్‌. 


(అమ్బుయైకోన్‌)- శ్రియఃపతియానవన్‌. అవళ్‌ పురుషకారమాగవిటే 
అడియిల్‌ అజ్లీకరిత్తదు; అప్పడి యజ్లీకరిత్తాల్‌, పిన్నై యెన్టుమొక్క అవర్‌గళ్‌పక్కల్‌ 
వత్సలనా యిరుక్కుమాయి థ్‌/[గు. తాన్‌ కాట్టిక్కొడుత్తవర్‌గశై అవన్‌ కైక్కొణ్ణవదిన్‌ 
ఉరప్పై యజిగైక్కాగ, అవళ్‌ తానే అవర్‌గళ్‌ కు భీ[౧జళై క్కాట్టినాలుమ్‌, “ఎన్నడి 
యారదు శెయ్యార్‌, శెయ్‌దారేల్‌ నన్టు శెయ్‌దార్‌” ఎన్టు మవనిటే. 


(కుగ్ర్రగ్రు ముణర్‌న్దిగ్రీటుమ్‌ కొళ్‌గ్రైయనో)- అదావదు- అవర్‌గళ్‌ 
కుగ్‌గజలై దర్శిత్తు అదడియాగ అవర్‌గతై ఇగశ్రీర్‌న్దువిడుమ్‌ స్వభావత్తై 
యుడైయవనో! - ఎన్లె. కొళ్‌గై-స్వభావమ్‌. ఇత్తాలనళ్‌ పురుషకార పురస్సర 
మూగ త్తన్నాలే అజ్జీకరక్కప్పట్టవర్‌గళుడ్రైయ కుశ్‌గన్లాన్‌ ముదలిలే యుణర 
క్కూడాదు, ఉణర్‌న్హాలుమ్‌, వాత్సల్యత్తాలే అత్తె భోగ్యమాగ క్కొళ్ళుమదొశ్రీగియ, 
అత్తై యిట్టు అవర్‌గళై ఇగ శ్రలక్కూడాదు- ఎన్నుమిడమ్‌ శొల్లుగిణదు. “ఇగశ్రీటుమ్‌ 
కొళ్‌గ్రైయనో!” ఎని విదిటే. కుశ్రేగ్రుత్తై ఉణర్‌న్హానాగిల్‌ అత్తై భోగ్యమా 
క్కొళ్ళుమిత్తనై - ఎన్లిఆు అర్హత్తై క్కాట్టుగిణదు. 

(ఎగ్ర్‌శ్లో)-ఎన్నే! అవనుడైయ వాత్సల్యప్రకార మజియాదారిటే ఇగక్రరి 
మెన్టు నినైక్కిణవర్‌గళెన్దు, “ఎన్నే!” ఎన్లిజార్‌. అవన్‌ వాత్సల్యత్తుక్కు ఒరు 
దృష్టాంత మరుళిచ్చెయ్‌గిజార్‌ మేల్‌. 

(తన్‌ కన్టినుడమ్సిన్‌ వశ్రీగునన్లో కాదలిప్పదు అన్హదనైయీన్టుగన్ల వా)- 
ఎను. అదావదు- శువడు పట్ట తరైయిల్‌ పుల్‌ కవ్వాదదా యిరుక్కచ్చెయ్‌దే, 
తన్‌ కడైయిల్‌ నిన్హుమ్‌ విక్రయిన్ద కన్టినుడైయ ఉడమ్బిల్‌ వశ్రీముమ్రైయన్లో, స్నేహిత్తు 
భుజిప్పదు. అన్టు అథ్‌/గై స్పెగీగవత్తాలే, అదిన్‌ పక్కల్‌ ఉగప్రైయుడైత్తాన 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 115 


పశువానదు - ఎన్లై. ఇదుదాన్‌, సర్వేశ్వరనుడైయ వాత్సల్యత్తుక్కు దృష్టాంతమాగ 
సకలరు మరుళీచ్చెయ్యుమదిటే. “ప్రపన్నాన్‌ మాధన స్సర్వాన్‌ దోషేణ పరి 
గృహ్యతే, అద్య జాతం యథా వత్సం దోషణ సహ వత్సలా” ఎన్నక్కడవదిటే. 
ఇన్ల శ్లోకత్తిల్‌ “ప పరిగృహ్యతే” ఎన్లిణ ఇదు, ఆర్షమ్‌. “పరిగృహ్లాతి” - ఎన్టపడి. 

ఇరవైఐదవ పాశురం :- అవతారిక : గడచిన పాశురంలో “కాణుమ్‌ కణ్‌ 
ఇల్లాదవన్‌ కాణ్‌” అని అంటూ శరణు పొందిన తరువాత భక్తులు చేసే 
అపరాధాలను తెలియనివాడు, స్వామి” అని అన్నారు. శరణు పొందడానికి 
ముందు చేసిన పాపాలలో దేనినైనా గమనించినా, గోవుయొక్క గుణమైన 
వాత్సల్యాన్ని కలవాడైనందున, ఆ దోషాన్ని భోగ్యంగా (గ్రహిస్తాడే తప్ప, దానిని 
చూచి వారిని విడువడు- అనే విషయాన్ని గోవును ఉదాహరణంగా చూపిసూ 
ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం : (అ/గ్‌గమ్‌ ఉరైక్కిల్‌) బాగా విచారించి గమనించిన 
విషయాన్ని పల్కినట్లయితే- అని అర్థం. అంటే- యథార్థాన్ని పల్కితే- అని 
తాత్సర్యం. 

(అడైన్షవర్‌ పాఠ్‌)- భక్తులపట్ట, 


(అమ్బుయెకోన్‌) - లక్ష్మీవల్లభుడు- అని అర్థం. ఆ దేవేరి పురుషకారం 
చేసినందువల్లనేకదా, మొదట ఇతనిని స్వీకరించాడు. ఆ విధంగా అంగీకరించిన 
తరువాత, సదా వారిపట్ల వాత్సల్యగుణాన్ని చూపిస్తాడు. ఆవిధంగా పురుషకారం 
చేయబడినవారిని అతడు దృఢంగా స్వీకరించాడా? లేదా? - అని పరిశీలించి 
తెలిసికోవడంకోసం, ఆ లక్ష్మీదేవియే వారు చేసిన అపరాధాలను చూపినా, 
“ఎన్నడియార్‌ అదు శెయ్యార్‌, శెయ్‌దారేల్‌ నన్దు శెయ్‌దారో (పెరియాకగ్యార్‌ 
తిరు-4-9-2) (నా భక్తులు అపరాధాలను చేయరు. వారు చేస్తే మంచినే చేస్తారు) 
అని అంటాడు - అని పెరియా[గ్యార్‌ అన్నారు కదా! 


(కు థీగమ్‌ ఉణర్‌న్లు ఇకక్రయిమ్‌ కొళ్‌కవ్రైయనో!)- దీని భావం ఏమంటే- 
వారి దోషాలను చూచి, తత్కారణంగా, వారిని నిందించి వదలిపెట్టే ట్లు స్వభావాన్ని 


116 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


కలవాడా? కాదు, అని అర్ధం. “కొళ్‌ై” -స్వభావం. ఈ(ప్రయోగంద్వారా- లక్ష్మీదేవి 
పురుషకారం చేయగా, తనచే అంగీకరింపబడిన వారి దోషాలను స్వామి 
గమనించడు. ఒకవేళ గమనించినా, వాత్సల్యగుణంతో చూపి వారిని దూరం 
చేయడు- అనే విషయం చెప్పబడింది. “ఇక్మయిమ్‌ కొళ్‌కైయనో!” అనే 
ప్రయోగం దోషాన్ని (గ్రహించినా, దానిని నిందించకపోవడమే కాదు; దానిని 
భోగ్యంగా గ్రహిస్తాడు- అనే అర్థాన్ని తెల్పుతున్నది. 


(ఎథీగ!)- ఏమి! ఆశ్చర్యం! అతని వాత్సల్యంయొక్క గొప్పతనాన్ని 
తెలియనివారు కదా “అతడు దోషాలను చూచి నిందిస్తాడు” అని తలుస్తారు. 
“ఎథీగీ!” అనే పదంలోని తాత్పర్యం. ఇపుడు అతని వాత్సల్యగుణానికి ఒక 
ఉదాహరణాన్ని చూపుతున్నారు. 

(తన్‌ కన్టిన్‌ ఉడమ్బిన్‌ వ్మయువన్లో కాదలిప్పదు అన్టు అదనై ఈన్గు 
ఉకన్దఆ) అనేది ఆ ఉదాహరణం. దీని తాత్సర్యమేమంటే- ముటికి నిండిన 
భూమిపై ఉండే గడ్డిని కూడ తినని ఆవు, తన శరీరం వెనుక భాగం నుండి 
వెలువడిన లేగదూడ శరీరానికి అంటుకొని ఉండే మలినాన్ని చాలా ఆదరంగా 
(గ్రహిస్తుంది. దానికి కారణం - అపుడు దానిని తాను కన్నందున, దానిపట్ల 
(ప్రేమను కల్గినది అయినందున - అని భావం. ఈ విషయాన్ని సర్వేశ్వరుని 
వాత్సల్యగుణానికి ఉదాహరణంగా అందణు పల్కుతారు కదా! “ప్ర 
మాధన స్సర్వాన్‌ దోషేణ పరిగృహ్యతే, అద్య జాతం యథా వత్సం దోషేణ 
సహ వత్సలా” (లేగదూడపట్ట వాత్సల్యాన్ని కల ధేనువు అపుడే తాను ఈనిన 
లేగదూడను దాని మలినంతో పాటు ఆదరించేటట్లే, మాధవుడు (ప్రపన్నులను 
అందటిని వారి దోషాలతో పాటు పరి[గ్రహిస్తాడు) అని చెప్పబడుతున్నది కదా! 
ఈ శ్లోకంలో “పరిగృహ్యతే” అనేది ఆత్మనేపదం, కర్మణి ప్రయోగం. ఇది 
ఆర్షప్రయోగంగా (గ్రహించాలి. “పరిగృహ్లోతి” అని పరస్మైపది కర్తరిప్రయోగంగా 
దానిని (గ్రహించాలి. 


ప్రపన్నాన్‌ 


26. తప్పిల్‌ గురువరుళాల్‌ తామరైయాళ్‌నాయగన్టన్‌ 
ఒప్పిలడిగళ్‌ నమక్కుళ్ళత్తు, - వైప్పెన్టు 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 117 


తేతి యిరుష్పార్‌గళ్‌ తేశు పొలి వైకునత్తు, 

ఏటియిరుప్సార్‌ పణిగట్కేయ్‌న్లు 
తప్పు ఇల్‌ = (జ్ఞానానుష్టానాలలో) కొజత లేని, దోషం లేని, గురు = ఆచార్యుని, 
అరుళాల్‌ = కరుణచే, తామరైయాళ్‌ నాయకన్‌తన్‌ = లక్ష్మీనాథుని, ఒప్పు ఇల్‌= 
(వేలు దేనినీ ఎదురు చూడనిది అయినందున) సాటి లేని, అడికళ్‌ = శ్రీచరణాలు, 
నమక్కు = (దాసులమైన) మనకు, ఉళ్ళత్తు = హృదయంలో ఉండే, వైప్పు ఎన్టు= 
దాచిన నిధి అని, తేజీయిరుప్పార్‌ కళ్‌ = సమ్మికతో ఉండేవారు, తేశు పొలి= 
తేజస్సు మిక్కిలిగా ఉండే, వైకున్దత్తు = వైకుంఠానికి, ఏటి = అధిరోహించి, 
పణికట్కు= భగవానునకు కైంకర్యం చేయడానికి, ఏటి ఇరుప్పార్‌ = పొందికగా 
ఉండే యోగ్యతను పొందినవారు. 

జ్ఞానం, అనుష్టానం - అనే వీటిలో ఏలోటు లేని ఆచార్యుని కరుణతో 
“శ్రియఃపతి యొక్క సాటి లేని శ్రీపాదాలు మనకు మనస్సులో నిలచి ఉండే గుప్త 
నిధి” అని తెలిసినవారు, తేజస్సు మిక్కిలిగా ఉండే పరమపదాన్ని చేరి, అక్కడ 
స్వామి కైంకర్యాలకు అధికారులై ఉండగలరు. 


ఇరుపత్తాణామ్‌సాట్టు :- అవతార్షికై - ఆచార్య ప్రసాదత్తాలే అవనరుళిచ్చెయ్‌ద 
శరణాగతియినుడైయ అవ్వర్థత్తె అనుసంధిత్తు విశ్వసిత్తిరుక్కుమవర్‌ గళ్‌, 
పరమపదత్తిలే పోయ్‌ భగవత్కైంకర్యపరరాయిరుప్పర్‌ - ఎన్లిజార్‌. 


వ్యాఖ్యానమ్‌ : (తప్పిల్‌ కురువరుళాల్‌) - తప్పిల్లాద గురునినుడైయ 
అరుళాలే. అదావదు- జ్ఞానానుష్టానజ్ఞల్‌ ఒరు తవిర్‌దల్‌ ఇల్లాద ఆచార్యనుడైయ 
ప్రసాదత్తాలే -ఎ్టై. 

(తామరైయాళ్‌ నాయకన్టన్‌)- (శ్రియఃపతియానవన్‌ తన్నుడైయ. ఇత్తాల్‌- 
శ్రీమత్‌ పద- నారాయణపదబ్లలిల్‌ అర్హత్తై చ్పొల్లుగిఅదు. ఎజ్లనే? ఎన్నిల్‌, 
“తామరైయాల్‌ నాయగన్‌” ఎన్లెయాలే, పురుషకారభూతైయాన ఫరాట్టియోడు 
ఉణ్టాన నిత్యయోగత్రైయుమ్‌, “నాయగన్దన్‌” ఎన్లిణ ఉరప్పాలే ఆశ్రయణ 
సాకర్యాపాదకమాయుమ్‌, ఆశ్రితకార్యాపాదకమాయు ముళ్ళ వాత్సల్యాదియుమ్‌, 
జ్ఞానాదియుమాన గుణజ్లళుక్కు, ఆశ్రయమాయిరుక్కు మాకారత్తెయుమ్‌ 
శొల్లుగ్రెయాలే. 


118 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(ఒప్పిలడిగళ్‌)- ఒప్పిల్లాద తిరువడిగళ్‌. ఇత్తాల్‌- “చరణా” ఎన్లిణ పదత్తిల్‌ 
అర్థత్తె చొల్లుగిఅదు. తిరువడిగళుక్కు ఒప్పిల్లామైయావదు- సహాయాంతర 
నిరపేక్షమాయిరుక్కై. 

(నమక్కుళ్ళత్తు వైప్పెన్టు) - ఆకించనరాయ్‌, అనన్యగతిగళాన నమక్కు 
హృదయత్తిల్‌ ఇరుక్కిణ శేనునిధి యెన్టు. ఇత్తాల్‌ - శరణపదత్తిలుమ్‌, 
క్రియాపదత్తిలుముణ్టాన అర్ధజ్ఞతై చ్పొల్లుగిణదు. ఎజ్జనే? ఎన్నిల్‌, వైప్పెన్లు 
తన్నెక్కొణ్డు సకలము ముణ్ఞాక్కిక్కొళ్ళలామ్‌; శేమనిధియాగ చ్చొల్టుగైయాలే, 
ఉపాయత్యత్తెయుమ్‌, ఉళ్ళత్తు వైప్పెన్టు, హృదయసంబంధత్తెయుమ్‌, 
తద్విషయమాన మానసస్వీకారత్తెయుమ్‌ శొల్లుగైయాలే. ఇప్పడి అనుసంధిత్తు, 

(తేజీయిరుప్పార్‌గళ్‌) - ఇవ్వనుసంధాన ముణ్యానాలుమ్‌, మహావిశ్వాసమ్‌ 
వేణుమిటే. ఆగైయాలే అప్పడి విశ్వసిత్తిరుక్కునువర్‌గల్‌. 


(తేశు పాలి వైకున్దత్తేణీ)- అదావదు - భగవదనుభన కైంకర్యజ్ఞళుక్కు 
అనురూపమూన దేశమెన్నుమ్‌, తేజస్సు మిక్కిరుక్కిణ శ్రీవైకుంఠత్తిలే పోయ్‌. 


(ఇరుప్పార్‌ పణిగట్కేయ్‌న్దు) - పణిగళుక్కేయ్‌న్లి రుక్కైయానదు- 
అనురూపమాన అధికారిగళాయిరుక్కై. ఇరుస్సార్‌ ఎన్టపడి. అన్దిక్కే, పణి ఎను 
తిరువనందాకగ్యానాయ్‌, బహువచనమ్‌ పూజ్యవాచియాయ్‌, త్రతుల్యరా 
యిరుప్పర్‌ - ఎన్నవుమామ్‌. అదావదు - తిరువనందాశ్రీగ్యాన్‌. “శెన్దాల్బు 
డైయామ్‌” ఎన్లిబిపడియే అఖిలశేషనృత్తిగలళిలుమ్‌ అధికృతనాయిరుక్కుమూస్ఫోలే, 
అశేషశేషవృత్తిగళిలుమ్‌, అనిత్యరాయిరుప్పార్‌-ఎన్టె. “ఆచార్యస్య ప్రసాదేన మమ 
సర్వ మభీస్పితమ్‌, ప్రాస్నయామీతి విశ్వాసో యస్యాప్తి స సుఖీ భవేత్‌” 
ఎన్నక్కడవదిటే. 

ఇరవైఆణనపాశురం : అవతారిక : సర్వెశ్చరుడు చూపిన శరణాగతి 
యొక్క అర్థాన్ని ఆచార్యుని కృపవల్ల గ్రహించి, దానిలో విశ్వాసంతో ఉండేవారు 
పరమపదానికి చేరి భగవానునకు కైంకర్యం చేయడంలో అభినివేశాన్ని 
పొందుతారు - అని ఈ పాశురంలో అంటున్నారు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 119 


వ్యాఖ్యానం : (తప్పిల్‌ కురువరుళాల్‌) - ఏదోషం లేని ఆచార్యుని 
అనుగ్రహం వల్ల - అని అర్థం. అంటే- జ్ఞానానుష్టానాలలో ఏ లోపం లేని 
ఆచార్యుని కృపవల్ల- అని భావం. 


(తామరైయాళ్‌ నాయకన్టన్‌) - లక్ష్మీనాథుని యొక్క- అని అర్థం. దీనివల్ల, 
ద్వయంలోని పూర్వవాక్యంలో ఉండే “శ్రీమత్‌ అనే “నారాయణ” అనే ఈ 
రెండు పదాల అర్థం తెలుపబడింది. ఏవిధంగా? అంటే, “తామరైయాళ్‌ 
నాయకన్‌” అని అన్నందున పురుషకారం చేసే పిరాట్టితో నిత్యం చేరి 
ఉండడమనే శ్రీమచ్చబ్బార్థం. “నాయకన్‌తన్‌” అని దార్‌ఢ్యం తోచేటట్టుగా 
పల్కినందున నారాయణుడు తనను ఆ(శ్రయించడానికి సౌకర్యాన్ని కల్గించే 
వాత్సల్యం, సౌలభ్యం, సౌశీల్యం, దయ - అనే గుణాలను, దాసులు కోరే 
కార్యాలను నెరవేర్చగల్లిన తగిన జ్ఞానం, శక్తి బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు- 
అనే గుణాలను కల్లి ఉన్నాడు- అనే నారాయణ పదార్థం చెప్పబడింది కనుక. 


(ఒప్పిల్‌ అడికళ్‌)- సాటిలేని శ్రీచరణాలు- అని అర్థం. దీనివల్ల దయం 
మొదటి వాక్యంలో ఉండే “చరణా” అనే పదం యొక్క అర్థం తెలుపబడింది. 
శ్రీచరణాలకు గల ఉపమానరాహిత్యం ఏమంటే- ఆశ్రితరక్షణంలో వేణు ఎవరిని 
సహాయంగా ఎదురు చూడకుండా ఉండడం. 


(నమక్కు ఉళ్ళదు వైప్పెన్టు)- తనను రక్షించే ఏవిధమైన సాధనానుష్ణానాన్ని 
లేని అకించనులై, వేణు ఏ గతి లేని అనన్యగతికులైన మనకు హృదయంలో 
ఉండే దాచిపెట్టిన విధి - అని అర్థం. ఈ ప్రయోగం ద్యారా ద్యయంలోని 
“శరణం”- అనే పదంవల్ల, “ ప్రపద్యే”- అనే క్రియాపదం వల్ల స్ఫురించే అర్హాలు 

౧ ౧ థి 
తెలుపబడ్డాయి. ఏరీతిలో ? అని అంటే, “వైప్పు”- అని అంటూ భగవానుని 
అన్ని హితాలను కల్షించగల్లిన దాచిపెట్టిన నిధిగా పల్కడం వల్ల, ఆ చరణాల 
ఉపాయత్యం, “ఉళ్ళదు వైప్పు” - అని ఆ శ్రీచరణాలను మనస్సులో ఉపాయంగా 


(గ్రహించాలి - అని పల్కినందున (తెలుపబడ్డాయి). 
(తేటీయిరుస్ఫార్‌కళ్‌) -ఈ రీతిలో తలచి, ఇటువంటి భావన ఉన్నా, 


శరణాగతికి తప్పక ఆవశ్యకమైన మహావిశ్వాసం ఉండాలికదా! అందువల్ల, 
అటువంటి మహావిశ్యాసాన్ని కల్లినవారు- అని భావం. 


120 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(తేశుపాలి వైకున్దత్తేణీ) - భగవానుని అనుభవించడానికి, కైంకర్యం 
చేయడానికి తగిన దేశం- అనే గొప్ప (ప్రకాశాన్ని కల్గిన శ్రీ వైకుంఠాన్ని చేరి. 
A (ca 


(ఇరుస్ఫ్సార్‌ పణికట్కు ఏయ్‌న్లు)- కైంకర్యాలను చేయడానికి తగిన 
యోగ్యతను కలవారు. “పణికళొ' అని భగవానునకు చేసే కైంకర్యాలు 
తెలుపబడుతున్నాయి. దీనికి పొందికగా ఉండడమంటే- తగిన యోగ్యతను 
కలవారై ఉండడం. “ఇరుష్పార్‌ అంటే- “ఇరుప్పర్‌”- (కల్షిఉంటారు) అని 
అర్థం. ఆ విధంగా కాకుండా, “పణి” అనే పదం పడగలను కల ఆదిశేషుని 
తెల్పుతున్నదని గ్రహించి, “పణికళొ'- అనే బహువచనం గౌరవవాచకమై, ఈ 
ప్రయోగం ద్వారా ఆదిశేషునితో పోలినవారై ఉంటారు- అనికూడా అర్థాన్ని 
(గ్రహించవచ్చు. అంటే- ఆదిశేషుడు “శెన్టాల్‌ కుడైయామ్‌ ఇరున్హాల్‌ శిజ్ఞాశనమామ్‌ 
నిన్హాల్‌ మరవడియామ్‌, నీళ్‌కడలుళ్‌ ఎన్టుమ్‌ పుణాయుమ్‌ మణివిళక్కామ్‌ పూమ్‌ 
పట్టామ్‌ పుల్‌కునుళైయామ్‌ తిరుమాజ్కురవు” ((శ్రియఃపతి ప్రయాణం చేసే 
టప్పుడు గొడుగుగా, కూర్చుంటే సింహాసనంగా, నిలిస్తే పాదుకలుగా, క్షీరాబ్దిలో 
కాలిదిండుగా, మణిదీపంగా, పీతాంబరంగా, శయ్యగా ఆదిశేషుడు సేవచేస్తాడు) 
(ముదల్‌తిరు-53) అనే రీతిలో అన్ని విధాలైన కైంకర్యాలను చేసేవాడై 
ఉండేటట్టు, వీరుకూడా అన్ని రీతులలోని కైంకర్యాలను చేసేవ వారై ఉంటారు 
- అని భావం. 

“ఆచార్యస్య ప్రసాదేన మమ సర్వమభీప్పితమ్‌, ప్రాప్నుయామితి విశ్వాసో 
యస్యాస్తి స సుఖీ భవేత (ఆచార్యుని అనుగ్రహంవల్ల నేను అన్నివిధాలైన 
అభీష్టాలను పొందగలను- అని ఏ శిష్యునకు నమ్మకం ఉంటుందో, అతడే ఆ 
అభీష్టాలను పొంది ఆనందాన్ని పొందుతాడు) అని చెప్పబడిందికదా! 


27. నెణీ యటియాదారుమ్‌ అటిన్టవర్‌పాల్‌ శెన్టు, 
శెజిదల్‌ శెయా త్తీమనత్తర్‌ తాముమ్‌, - ఇతైెయురైయె 
త్తేజాదవరుమ్‌ తిరుమడన్దై కోనులగత్తు, 
ఏటార్‌ ఇడర్మగిన్లువార్‌ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 121 


నెటి = మోక్షోపాయాన్ని, అజియాదారుమ్‌ = తెలియనివారు, అజిన్షవర్‌ పాల్‌ 
శెన్టు = మోక్షోపాయాన్ని తెలిసినవారి దగ్గరకు వెళ్ళి, శెజిదల్‌ శెయ్యా = నమస్క 
రించి కైంకర్యాన్ని చేసి, (వారి సదుపదేశాలను) వినని, తీ మనత్తర్‌ తాముమ్‌ = 
చెడ్డ మనస్సును కలవారు, ఇటజై ఉరైయె = సర్వేశ్వరుడు అనుగ్రహించిన 
చరమళ్టోకం యొక్క అర్థాన్ని, తేజాదవరుమ్‌ = నమ్మనివారు, తిరు మడన్దైకోన్‌ 
ఉలకత్తు = లక్ష్మీనాథుని లోకమైన శ్రీ వైకుంఠాన్ని, ఏజూర్‌ = అధిరోహించలేరు, 
ఇడర్‌ = సంసారమనే దుఃఖంలో, అ్యగున్టువార్‌ = మునిగిపోతారు. 


సంసారసముద్రాన్ని దాటడానికి తగిన ఉపాయాన్ని తెలియనివారు, ఆ 
ఉపాయాన్ని తెలిసినవారివద్దకు పోయి చేరని చెడ్డమనస్సును కలవారు, సర్వేశ్వరుడు 
పల్మిన గీతలోని చరమశ్లోకంలో స్పష్టమైన అవగాహన లేనివారు - శ్రియః 
పతిలోకమైన పరమపదాన్ని చేరలేనివారై, సంసారక్లేశాలలోనే మునిగి పడిఉంటారు. 


ఇరునత్తేక్రగామ్‌ పాట్లు :- అవతారికై - ఉజ్జీననోపాయ మజీయాదారుమ్‌, 
అత్తె ఉప దేశిక్కుమవర్‌గళ్‌ పక్కల్‌ శేర్‌న్లణీయాదారుమ్‌, చరమ్లోకార్థత్తె 
విశ్వసియాదవర్‌ గళుమ్‌ పరమపదత్తిలేఅప్పెటాదే భవదుఃఖమగ్నరాయ్‌ 
ప్పోరువర్‌గళ్‌-ఎన్లిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ := (నెజీ యజియాదారుమ్‌) - సంసారత్తై త్తప్పువిక్కు 
ముపాయమ్‌ అణీయాదారుమ్‌, నెటి-వ్యగీయాయ్‌, ఉపాయత్తై చ్చాల్లుగిఖదు. 

(అటిన్టవర్‌సాల్‌ శెన్టు శెజిదల్‌ శెయ్యా త్తీమనత్తర్‌ తాముమ్‌) - ఉజ్జీవనో 
పాయ నుటిన్టవర్‌గల్‌పక్కల్‌ శెన్టు. అవర్‌గల్‌ ఇత్తె త్రజ్ఞళుక్కు ఉపదేశిక్కై 
క్కుణుప్పాగ, ప్రణిసాతాభివాదనపరి ప్రశ్న సేవారూపమాన శెటీదలై చ్చెయ్యాదే, 
సజాతీయబుద్దియాలే, అవర్‌గళ్‌ పక్కల్‌ దోషదర్భనమ్‌ పణ్షియిరుక్కుమ్‌ 
దుష్టహృదయరానవర్‌గళ్‌ తాజ్ఞళుమ్‌. 

(ఇటై యురైయై త్తేజాదనరుమ్‌) - సర్వేశ్వరన్‌ గీతోపనిషదాచార్యనాయ్‌ 
నిన్హు, సకలాత్మాక్కళుమ్‌ ఉజ్జీవిక్కైక్కుణుప్పాగ అర్జునవ్యాజత్తాలే అరుళిచ్చెయ్‌ద 
చరమ శ్లోకత్తిల్‌ అర్హత్తై విశ్వసియాదవర్‌గళుమ్‌, 


122 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(తిరునుడన్దైనులగ త్తేజార్‌) - “తిరుమాల్‌ వైకున్దమ్‌” ఎన్లిణపడియే శ్రియః 
పతియినుడైయ లోకమాన శ్రీవైకుంఠత్తిలేణ ప్పెటార్‌గళ్‌. 


(ఇడరశ్రీగున్లువార్‌) - సంసారదుః :ఖమగ్నరాయ్‌ ప్పోరువర్‌గళ్‌- ఎన్లె. “ఆజ్ఞ 
శ్వా శ్రద్దధాన శ్చ సంశయాత్మా నినశ్యతి, నాయం లోకోలి స్త్రి న పరో నస సుఖం 
సంశయాత్మనః” ఎన్టు శ్రీగీతైయిల్‌ అవన్‌ అరుళిచ్చెయ్‌ద వచనమ్‌ ఇప్పాట్టిల్‌ 
శొన్న అర్థత్తుక్కు సంవాదమాగ అనుసంధేయమ్‌. 


ఇరవైఏడవ పాశురం :- అవతారిక : ఉజ్జీవించడానికి తగిన ఉపాయాన్ని 
తెలియనివారు, దానిని ఉపదేశించినవారిపట్ల స్నేహ (అనుకూల) భావాన్ని 
లేనివారు, చరమశ్షోకాన్ని నమ్మనివారు పరమపదానికి పోకుండా, సంసార 
సాగరమనే దుఃఖంలో మునిగిపోతారు - అని అంటున్నారు. 


వ్యాఖ్యానం : (నెజి యణియాదారుమ్‌) - సంసార జీవితంనుండి దాటించి 
మోక్షాన్ని పొందించే ఉపాయాన్ని తెలియనివారు. “నెటి”- అనే పదం మార్గాన్ని 
తెల్పుతున్నదై, ఇక్కడ మోక్షానికి మార్గమైన ఉపాయాన్ని తెల్పుతున్నది. 

(అణిన్టవర్‌పాల్‌ శెన్టు శెజిదల్‌ శెయ్యాద తీమనత్తర్‌ తాముమ్‌)- 
ఉజ్జీవించడానికి తగిన ఉపాయాన్ని తెలిసినవారి వద్దకు పోయి, వారు దానిని 
తమకు ఉపదేశించడానికి తగినట్టుగా నమస్కరించడం, అభివాదనం చేయడం, 
వినయంగా (ప్రశ్నించడం మొదలైనవాటిరూపంలో కైంకర్యం చేయడం - 
మొదలైనవానిని చేసి, వారికి శిష్యులై ఉండకుండా, “వీరుకూడా మనవంటి 
వారేకదా!” అని జ్ఞానుల విషయంలో దోషాన్ని ఉద్భావించే చెడ్డ మనస్సును 
కలవారు, 


(ఇటై యురైయై తేణాదవరుమ్‌) - సర్వేశ్వరుడు మహాభారత 
సంగ్రామంలో భగవద్గీతను అర్జునునకు ఉపదేశించివాడై, అన్ని ఆత్మలు 
ఉజ్జీవించడంకోసం అర్జునుని వ్యాజంగా చేసికొని పల్కిన చరమక్టొకంలోని 
అర్థంలో నమ్మకం లేనివారు. 


(తిరుముడన్దైకోన్‌ ఉలకత్తు ఏరార్‌) - “తిరుమాల్‌ వైకున్లమ్‌” (తిరువాయ్‌ 
మొ;గీ-10-7-8) అనే రీతిలో (శ్రియఃతియొక్క లోకమైన శ్రీవైకుంఠాన్ని చేరరు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 123 


(ఇడర్‌ అకయున్టువర్‌) సంసారదుఃఖంలో మునిగిపోతారు- అని భావం. 


“అజ్ఞ శ్చాశద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి, నాయం లోకోలి స్తి న 
Gy ణి వక! 

పరో న సుఖం సంశయాత్మనః” (గీత-4-40) (ఉపదేశం ద్వారా పొందదగిన 
ఆత్మజ్ఞానాన్ని లేనివాడు, (అజ్ఞానాన్ని వృద్దిచేసే ఉపాయంలో (శ్రద్ద లేనివాడు, 
ఉపదేశాన్ని పొందినా, అందులో సందేహాన్ని పొందేవాడైన మానవుడు 
నశించిపోతాడు. సంశయాత్మకుడైన మానవునకు ఈ లోకంలో ఏ ప్రయోజనం 
సిద్దించదు. పరలోకపురుషార్థమైన మోక్షం కూడా లభించదు) అని గీతలో 
శ్రీకృష్ణుడు పల్కిన సూక్తి ఈ పాశురానికి ప్రమాణంగా అనుసంధేయం. 


28. శరణాగతి మభఖ్‌శ్రోర్‌ శాదనత్తె ప్పథిగీల్‌, 
అరణాగాదు అజ్బనైతన్‌శేయె, - మురణ్మరీయ 
కృట్ణియదు, వేటోర్‌ కయిటుకొణ్చార్‌ప్పదన్‌ మున్‌, 
విట్ట పడైపోల్‌ విడుమ్‌. 


శరణాగతి = (మహా విశ్వాసాన్ని పురస్కరించుకొని చేయబడే శరణాగతి), 
మొగి ఓర్‌ శాదనత్తై = వేటొక ప్రయత్నంతో చేయబడే కర్మయోగం, 
జ్ఞానయోగం, మొదలైన ఉపాయాలలో ఒక ఉపాయాన్నే మోక్షసాధనంగా గ్రహిస్తే, 
అరణ్‌ ఆకాదు = తాను రక్షకం కాకుండా తొలగిపోతుంది, అజ్ఞానైతన్‌ శేయె = 
అంజనాసుతుడైన హనుమానుని, మురణ్‌ అ్యగీయ=అతని బలం నశించడం 
లోకం, కట్టియదు = రాక్షసులచే కట్టబడినదై, వేణు ఓర్‌ కయిణు కొల్లు = 
(బ్రహ్మస్తం చాలదు - అని భావంతో) వేజొక జనుపనార దారంతో, ఆర్‌ప్పదన్‌ 
మున్‌ = కట్టడం ఆరంభించి నపుడే, విట్ట = విడచిపోయిన, పడైపోల్‌ = (బ్రహ్మాస్త్రం 
వలె, విడుమ్‌ = (శరణాగతి) నిష్పులం అవుతుంది. 

ఉపాయాంతరాలను ఆశ్రయించినట్లయితే మహావిశ్వాసరూపమైన ప్రపత్తి 
అనేది తాను రక్షకం కాబోదు. ఆంజనేయుని, అతని బలిమి సంకోచించేటట్లుగా 
కట్టిన బ్రహ్మాస్త్రం, వేజు దారాలతో అతనిని కట్టాలని ప్రయత్నించినపుడే తన 
పట్టును వదలినట్లే, ప్రపత్తి కూడా తన ప్రభావాన్ని విడచిపెడుతుంది. 


124 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ఇరుపత్తెట్టామ్‌సాట్టు :- అవతారికై - కీర్‌ ఇరణ్లు పాట్టాలే, పరమ 
పదత్తిలే పోమవర్‌గళ్‌ పడియైయుమ్‌, పోవాదవర్‌గళ్‌ పడిలైయుమ్‌, 
అరుళిచ్చెయ్‌దార్‌, ఇని, ఇప్పాట్టిల్‌, సరమపదత్తిల్‌ పోమవర్‌గళుక్కు 
ఇప్పేగ్రశ్రుక్కడియాగ చ్వ్చొన్న శరణాగతియానదు, తన్నై అవలంబిత్తు 
నిణ్కునువన్‌, ఉపాయాంతరత్తిలే కైవైక్కిల్‌, తాన్‌ రక్షకమాగాదే, తన్నైక్కొల్లు 
న్మయువుమ్బడియె సదృష్టాంతమాగ అరుళిచ్చెయ్‌గిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ := (శరణాగతి) - “అనన్యసాధ్యె స్వాభిష్టే మహావిశ్వాస 
పూర్వకమ్‌. తదేకో పాయతా యాచ్చా ప్రపత్తి శృరణాగతిః” ఎన్టుమ్‌, “అహ 
మస్మ్యపరాధానా మాలయో౭._కించనో9_ గతిః, త్వమేవోపాయభూతో మే భవేతి 
ప్రార్థనామతిః” ఎన్టుమ్‌ శొల్టు గిబపడియే, మహావిశ్వాస పూర్వకమాగ 
అకించననాయ్‌, అనన్య గతియాన అధికారియాలే అనుష్టిక్కప్పడుమదాయ్‌, 
“ఆర్హానా మాశు ఫలదా” ఇత్యాదిప్పడియే అమోఘైయాయ్‌క్కొణ్లు. కార్యమ్‌ 
శెయ్యుమ్‌ శరణాగతి యానదు. 

(మగ్‌గోర్‌ శాదనత్తై ప్పగ్‌[గీల్‌)- తన్నోడు అన్వితనానచేతనన్‌, తన్‌ 
వైభవత్తె అటీన్లు, ఇదువే నమక్కు రక్షకమెన్టు విశ్వసిత్తు నిజ్కైయన్టిక్కే “ఇదుక్కు 
త్తుణెయాగ నాముమ్‌ శిల శెయ్‌వో” మెన్టు స్వయత్నరూపోపాయబ్లలిల్‌ ఒన్జై 
అవలంబిక్కిల్‌. 


(అరణాగాదు)- తానివనుక్కు రక్షకమాగాదే ఇవనై విట్టుప్పోమ్‌. ఇదు 
తన్నై దృష్టాంత పూర్వకనూగ ఉపపాదిక్కిజార్‌, మేల్‌. 

(అజ్జనైతన్‌ శేయె)- అజ్జనైయినుడైయ పుత్రనాన తిరువడియై. శేయ్‌- 
పుత్రన్‌. 

(మురణక్రరీయ క్కట్టియదు)- బల మశ్రీలియువృడియాగ క్కట్టినదు. 
మురణ్‌ - మిడుక్కు. 

(వేటోర్‌ కయిణుకొణ్జార్‌ప్పదన్‌ మున్‌)- తన్‌ పక్కల్‌ దుర్చల బుద్దిపణ్ణి. 
వేటే ఒరు శణర్‌ కయిథీగై క్కొణ్లు కట్టువదల్కు మున్నే. “మున్న” ఎన్టదు. 
కట్టుగైయిల్‌ ప్రవృత్తమానపోదే - ఎన్టపడి. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 125 


(నిట్టపడైపోల్‌ విడుమ్‌)- మున్బవనై క్కట్టినదాయ్‌, వేటే యొరు కయి గణ 
క్కొణ్లు కట్టుగిణవళవిలే, తాన్‌ విట్టుప్సోన బహ్మాస్రమ్‌ పోలే, తన్నై ప్ప ఖిగీ 
నిన ఇవన్‌ ఉపాయాంతరత్తిలే అన్వయిత్తసోదు, తాన్‌ ఇవనై విట్టుసోమెనై, “ ప్రపత్తేః 
కృచిదప్యేవం పరాపేక్షాన విద్యతే, సాహి సర్వత్ర సర్వేషాం సర్వకామఫల ప్రదా, 
సకృదుచ్చారితా యేన తస్య సంసారనాశినీ, రాక్షసానా మవిస్రంభాదాజ్ఞనేయస్య 
బంధనే, యథా నిగళితా సద్య స్వమోఘాస్యాస్తబంధనా, తథా పుంసా మని స్రంభా 
త్ర్రపత్తిః ప్రచ్యుతా భవేత్‌, తస్మాద్విస్రంభయుక్తానాం ముక్తిం దాస్యతి సాల 
చిరాత్‌ొ ఎన్టు ఇవ్వర్ధన్హాన్‌ సనత్కుమారసంహితైయిలే శొల్లప్పట్టదిటే. 

ఇరవై ఎనిమిదవ పాశురం :- అవతారిక : గడచిన రెండు పాశురాల 
ద్వారా పరమపదానికి పోయేవారెవరు? పోనివారెవరు? అనే విషయాన్నిగూర్చి 
పలికారు. ఈ పాశురంలో, పరమపదానికి పోయేవారికి, దానికి కారణంగా 
చెప్పబడే శరణాగతి అనేది తనను ఆశ్రయించినవారు వేజొక ఉపాయాన్ని 
ఆశ్రయిస్తే, తాను అతనిని రక్షించకుండా, తొలగిపోయే రీతిని సోదాహరణంగా 
పల్కుతున్నారు. 

వ్యాఖ్యానం :- (శరణాగతి) - “అనన్యసాధ్యే స్వాభిష్టే మహావిశ్వాస 
పూర్వకమ్‌, తదేకోపాయతా యాచ్చా ప్రపత్తిః శరణాగతిఃి (భరతముని- 
విష్వక్సేనసంహిత)- తన మనోరథం వేణు ఏ ఉపాయాలవల్ల సిద్దించినపుడు, 
గొప్ప విశ్వాసంతో భగవంతునే ఉపాయం కావాలని ప్రార్థించడం ప్రపత్తి. అదే 
శరణాగతి) అనే ప్రమాణంలోను, “అహమస్మి అపరాధానా మాలయోల౭._ 
కించనోల_ గతిః, త్వమేవోపాయ భూతో మే భవేతి ప్రార్థనానుతిః, శరణాగతి 
రిత్యుక్తా సా దేవే£_ స్మిన్‌ ప్రయుజ్యతామ్‌” (అహిర్చుద్య సంహిత-37-30,31) 
(నేను దోషాలకు నివాసస్థానమై ఉన్నాను. నన్ను రక్షించే ఏ ఉపాయం లేనివాడనై 
ఉన్నాను. నిన్ను తప్ప వేణు గతిని లేనివాడనై ఉన్నాను. నీవే నాకు ఉపాయంగా 
కావాలి - అని ప్రార్థించే బుద్దియే శరణాగతి అనబడుతున్నది. అది ఈ 
భగవంతుని విషయంలో చేయబడుగాక) అని గల (ప్రమాణాలలో 
చెప్పబడినట్టుగా మహావిశ్వాసాన్ని కల్లి, అకించనుడై అనన్యగతియైన జీవునిచే 
అనుష్టింపబడేదై, “ఆర్హానాం మాశుఫలదా సకృదేవ కృతా హ్యసా, దృషస్తానామపి 


126 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


జంతూనాం దేహాంతరనివారిణీ” (పాంచరాత్రమ్‌)- (ఒకసారి అనుష్టింపఏబడిన 
ఈ (ప్రపత్తి ఆర్తితో చేసినవారికి వెంటనే ఫలాన్ని ఇస్తుంది. దృప్తప్రపన్నులకు 
కూడా ఆ దేహావసానంలో వేజొక దేహం (జన్మ) కలుగని రీతిలో చేస్తుంది) 
అనే విధంగా వ్యర్ధం కాకుండా ఫలాన్ని కల్గించే శరణాగతి, 


(మ్‌గోర్‌ శాదనత్తై ప్ప థ్రిల్‌) - పూర్వం పల్కిన రీతిలో “భగవంతుడే 
రక్షకం” అనే భావనతో శరణాగతిని చేసేవాడు, దాని మహిమను తెలిసి, “ఇదే 
మనకు ఉపాయం” (రక్షకం) అనే నమ్మికతో నిలువకుండా, “దానికి సహాయంగా 
మనం కూడా కొన్ని కార్యాలను చేస్తాము”- అని స్వప్రయత్న రూపాలైన 
ఉపాయాలలో దేనినైనా అనుష్టిస్తే, అపుడు ఆ శరణాగతి, 


(అరణాకాదు) - అది ఇతనికి రక్షకం కాబోదు. అంతేకాక, అతనిని 
విడచి పోతుంది. 


ఈవిషయాన్ని ఒక ఉదాహరణాన్ని చూపి వివరిస్తున్నారు. 


(అజ్జనైతన్‌ శేయె)- అంజనాదేవి సుతుడైన హనుమంతుని- అని అర్థం. 
“శేయె”- పుత్రుని. 


(మురణఃగీయ క్కట్టియదు)- బలం నళించేటట్టు కట్టిన బ్రహ్మాస్త్రం. 
“మురణ్‌”- అనే పదం బలిమిని తెల్పుతుంది. 


(వేజొర్‌ కయియుకొల్లు ఆర్‌ప్పదన్‌ మున్‌)- ఆ (బ్రహ్మాస్త్రం “బలం లేనిది” 
అని తలచి వేశాక నారపగ్గాలతో కట్టడానికి ముందే- అని అర్థం. “మున్నే”- 
అనే పదం కట్టడం ఆరంభించినపుడే- అనే అర్థాన్నికలినది. 


(నిట్ట పడైపోల్‌ విడుమ్‌) - మొదట హనుమంతుని బంధించి, తరువాత 
“ఈ బంధం చాలదు” అనే భావనతో రాక్షసులు నార పగ్గాలతో అతనిని 
కట్టడం ఆరంభించినపుడే, తాను విడచిపోయిన బ్రహ్మాస్త్రం వలె, శరణాగతిని 
రక్షకంగా తలచిన చేతనుడు, ఇంకొక ఉపాయాన్ని ఆశ్రయిస్తే తాను (శరణాగతి) 
ఆ చేతనుని విడచిపెట్టిపోతుంది - అని తాత్పర్యం. “ప్రపత్తే కృచిదప్యేవం 
పరాపేక్షా న విద్యతే, సా హి సర్వత్ర సర్వేషాం సర్వకామ ఫల ప్రదా, సకృదుచ్చా 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 127 


రితా యేన తస్య సంసారతారిణీ, రాక్షసానా మవిస్రంభాత్‌ ఆంజనేయస్య 
బంధనే, యథా విగళితా సద్య స్వమోఘో౭_ప్యస్త్ర బంధనా, తథా పుంసా 
మవిస్రంభాత్‌ ప్రపత్తిః ప్రచ్యుతా భవేత్‌, తస్మాత్‌ విస్రంభయుక్తానాం ముక్తిం 
దాస్యతి సా౭_చిరాతో' (సనత్కుమారసంహిత) - (ప్రపత్తి అనే ఉపాయం 
ఫలించడానికి భక్తి మొదలైన ఉపాయాలను వలె, వేణు దేని సహాయం ఆవశ్యకం 
కాదు. ఆ ప్రపత్తి అనే ఉపాయమే అందటికి సర్వత్ర అన్ని అభీష్టాలను ఇస్తున్నది 
కదా! ఎవడు, ఒక పర్యాయం ఈ ఉపాయాన్ని అనుస్టిస్తున్నాడో, అతనికి అది 
సంసారసంబంధాన్ని లేకుండా చేస్తుంది. అమోఘమైన (వ్యర్ధం కాని) 
(బ్రహ్మాస్రబంధనం ఆంజనేయుని బంధించడానికి సరిపోయినది- అనే నమ్మిక 
రాక్షసులకు లేనందున, వారు నారపగ్గాలతో అతనిని కట్టగానే, వెంటనే ఆ 
అ(స్రబధనం ఆంజనేయుని వీడిపోయినట్టుగా, “భగవానుడు రక్షకుడు” అనే 
నమ్మిక (ప్రపత్తిచేసే చేతనులకు లేకపోతే, వారు చేసే ప్రపత్తి తొలగిపోతుంది. 
(వ్యర్తమై పోతుంది) అందువల్ల నమ్మికను కలవారికి ప్రపత్తి శీఘ్రంగానే మోక్షాన్ని 
ఇస్తుంది) అని ఈ అర్థం పాంచరాత్ర సంహితలో ఒకటైన సనత్కుమార 
సంహితలో చెప్పబడింది కదా! 


29. మన్టిరము మీన్ద గురువుమ్‌, మన్దిరత్తాల్‌ 
శిన్షనై శెయ్‌గిన్ట తిరుమాలుమ్‌, - నన్దలిలాడు 
ఎన్టు మరుళ్‌ పురివర్‌ యావర్‌ అవరిదరై, 
వెన్టు కడిదడైవర్‌ వీడు 


మన్దిరముమ్‌ = అష్టాక్షరీమం(త్రం, ఈన్హ గురువుమ్‌ = దానిని ఉదేశించిన 
ఆచార్యుడు, అమ్మన్దిరత్తాల్‌ = ఆ మం(త్రంచే, శిన్దనై శెయ్‌ నిన = అనుసంధింప 
బడే, తిరు మాలుమ్‌ = (శ్రియఃపతి, నన్లల్‌ ఇలాదు = నిరంతరంగా, ఎన్టుమ్‌ = 
అన్ని కాలాల లోను, అరుళ్‌ పురివార్‌ = ఎవరికి అను[గ్రహిస్తారో, అవర్‌ = వారే, 
ఇడరై = సంసారమనే దుఃఖాన్ని, వెను = జయించి, కడిదు = శీఘ్రంగా, వీడు 
అడైవర్‌ = పరమపదాన్ని పొందుతారు. 


128 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


అష్టాక్షరీమహామంత్రం, ఆ మంత్రాన్ని ఉపదేశించే ఆచార్యుడు, అ 
తిరుమంత్రం ద్వారా ధ్యానింపబడే (శ్రియఃపతి విచ్చేదం లేకుండా ఎల్లప్పుడు 
అనుగ్రహించే రీతిలో ఎవరు ఉంటారో, అటువంటివారు సాంసారికదుఃఖాలను 
పోగొట్టుకొని శీఘ్రంగా మోక్షాన్ని పొందగలరు. 


ఇరుపత్తొన్సదామ్‌పాట్టు :- అవతారికై - మంత్ర- గురు- దేవతైగళ్‌ 
మూసన్టి నుడైయవుమ్‌, ్రసాదత్తుక్కు సర్వకాలముమ్‌ విషయమాయ్‌ 
పోరుమవర్‌గళ్‌, సంసార దుఃఖత్తె వెను, శడక్కెన మోక్షత్తె ప్పెణువర్‌- ఎన్లిజార్‌. 


వ్యాఖ్యానమ్‌ ఫా (మన్దిరముమ్‌) - “మంతారం త్రాయత ఇతి మంత్రః” 
ఎన్గిణిపడియే అనుసంధాతావుక్కు రక్షకమాన తిరుమంత్రముమ్‌. 


(ఈన్ల గురువుమ్‌)- మంత్రప్రదనాన ఆచార్యనుమ్‌. 


(అమ్మన్దిరత్తాల్‌ శిన్షనై శెయ్‌గిన్స తిరుమాలుమ్‌)- అన మంత్రప్రతి 
పాద్యనాయ్‌ అత్తాలే అనుసంధిక్కప్పుడుగిణ శ్రియఃపతియుమ్‌. 


(నన్దలిలాదు)- నన్దుదలిన్దిక్కే. అదావదు, నన్దుదల్‌- కేడాయ్‌, అదిల్లె 

ఎన్లెయాలే విచ్చేదమన్దిక్కే- ఎన. 
య జ్‌ య 

(ఎన్టుమరుళ్‌ పురివర్‌ యావర్‌)- సర్వకాలముమ్‌ ప్రసాదత్తై ప్పణ్లుగైక్కు 
విషయభూతరాయిరుక్కుమవర్‌గళ్‌ యావర్‌ శిలర్‌. 

(అవరిడరై వెన్టు కడిదడైవర్‌ వీడు)- అదావదు- అవర్‌గళ్‌ సాంసారికమాన 
దుఃఖజ్జతైయుమ్‌ జయిత్తు, శీఘ్రనూగ సమపురుషార్ధ లక్షణమోక్షత్రె | స్తిప్ప ర్‌గల్‌- 
ఎన్లె. “దేవతాయా గురో శ్షైన ముంత్రస్యైవ ప్రసాదతః, ఐహికాముస్మికా సిద్ది 
ర్లిజస్య స్యాన్న సంశయః” ఎన్టు పురాణసార సముచ్చయత్తిల్‌ మూలమంత్ర 
మాహాత్యత్తిల్‌ శొన్న వచనమ్‌ ఇదుక్కు ప్రమాణమాగ అనుసంధేయమ్‌. “మంత్రే 
తద్దేవతాయాం చ తథా మంటత్రప్రదే గురౌ, త్రిషు భక్తి స్సదా కార్యా సా హి 
ప్రథమసాధనమ్‌” ఎన్నక్కడవదిటే. 


ఇరవై తొమ్మిదవ పాశురం :- అవతారిక : మంత్రం, దానిని ఉపదేశించిన 
ఆచార్యులు, దానికి అర్థమైన లక్ష్మీవల్లభుడు ఎవరి విషయంలో సదా 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 129 


అను(గ్రహిస్తున్నారో, వారు (అచేతనులు) సంసారదుఃఖాన్ని జయించి, వేగంగా 
మోక్షాన్ని పొందుతారు - అని ఈ పాశురంలో అంటున్నారు. 


వ్యాఖ్యానం :- (మన్దిరముమ్‌) - “మంతారం త్రాయత ఇతి మంత్రః” 
అనే మం[త్రశబ్దవ్యుత్సత్తి ప్రకారం తనను మననం చేసేవానిని కాపాడేది- అనే 
కారణం వల్ల మంత్రమనబడుతున్నది. అనుసంధించేవానికి రక్షకమైన 
తిరుమం(త్రం- అని అర్థం. 


(ఈన్ద గురువుమ్‌)- ఆ మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుడు-అని అర్థం. 


(అమ్మన్దిరత్తాల్‌ శిన్దనై శెయ్‌కిన తిరుమాలుమ్‌)- ఆ తిరుమం(త్రం ద్యారా 
చెప్పబడేవాడై, దానివల్ల అనుసంధింపబడేవాడైన శ్రియఃపతి- అని అర్థం. 


(నన్దలిలాదు) - అంతరాయం లేకుండా నిరంతరంగా - అని అర్థం. 
“నన్దుదలొ అనే పదం అంతరాయాన్ని తెల్పుతున్నందున, ప్రకృతంలో- “ఏ 
యది 
అడ్డు లేకుండా” అనే అర్థం చెప్పబడుతున్నది. 


(ఎన్టుమ్‌ అరుళ్‌ పురివర్‌ యావర్‌) - అన్ని కాలాలలోను అను[గ్రహించ 
డానికి లక్ష్యమై ఉండేవారెవరో, 


(అవర్‌ ఇడరై వెన్టు కడితడైవర్‌ వీడు) - దీని తాత్సర్యమేమంటే - వారు 
ఈ లోకంలో కలిగే అన్ని దుఃఖాలను జయించి, త్వరగానే గొప్ప పురుషార్థమైన 
మోక్షాన్ని పొందుతారు - అని. “దేవతాయాః గురో శ్చైవ మంత్రస్యైవ ప్రసాదతః, 
ఐహికాముష్మికా సిద్ధిః ద్విజస్యాస్తి న సంశయో. (పురాణసారసముచ్చయం- 
మూలమంత్రమాహాత్మ్యమ్‌) -(అనుసంధింపబడే తిరుమం(త్రం, ఆ మంత్రాన్ని 
ఉపదేశించిన ఆచార్యుడు, ఆ మం(త్రం ద్వారా అనుసంధింపబడే శ్రీమన్నారా 
యణుడు - అనే వీరి అనుగ్రహం వల్ల బ్రాహ్మణునకు ఇహలోక - పరలోక 
సిద్దులు అన్నీ కల్గుతాయి. ఇందులో ఏ సందేహం లేదు) అని పురాణ 
సారసముచ్చయంలోని మూలమం'త్రమాహాత్య్యంలో చెప్పబడిన వచనంం దీనికి 
ప్రమాణంగా అనుసంధేయం. “మంత్రే తద్దేవతాయాం చ తథా మంత్రప్రదే 
గురౌ, త్రిషు భక్తి స్సదా కార్యా సా హి ప్రథమసాధనమ్‌” (విష్ణుతత్యమ్‌)- 


130 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(మం(త్రం, ఆ మం(త్రంచే ప్రతిపాదింపబడే దేవత, ఆ విధంగానే, మంత్రాన్ని 
ఉపదేశించిన ఆచార్యుడు- అనే ఈ ముగ్గురి విషయంలో భక్తిని కల్లి ఉండాలి. 
ఆ భక్తియే కదా భగవత్‌ ప్రాప్తికి మొదటి సాధనం) అని చెప్పబడింది కదా! 


30. మాడుమ్‌ మనైయుమ్‌ కిళైయుమ్‌ మజైమునివర్‌, 
తేడుముయర్‌ వీడుమ్‌ శెన్నెణియుమ్‌, - పీడుడైయ 
ఎట్టైగ్రుత్తుమ్‌ తన్గవనే ఎన్టిరాదారుజవై, 
విట్టిడుగై కజ్లీర్‌ విది. 


మాడుమ్‌ = పశువులు, మనైయుమ్‌ = గృహాలు, కిళైయుమ్‌ = కలసిజీవించే 
బంధువులు, మటై మునివర్‌ = తేడుమ్‌ = వైదికులైన మునులచే ఆదరింపబడి 
అన్వేషింపబడే, ఉయర్‌ వీడుమ్‌ = గొప్ప మోక్షం, శెమ్‌ నెజియుమ్‌ = ఆ మోక్షాన్ని 
పొందించే అర్చిరాది మార్గం, పీడుడైయ = (సంసారాన్ని దాటించే) మహిమను 
కల, ఎట్టు ఎ్టైరుత్తుమ్‌ తన్దవనే = అష్టాక్షరిని ఉపదేశించిన ఆచార్యుడే, ఎన్టు 
ఇరాదార్‌ = అని తలచి ఉందనివారి, ఉజవై = సంబంధాన్ని, విట్టిడుకై = చేయి 
విడువడమే, విది కణ్తీర్‌ = ఆవశ్యకమైనదని తెలియండి. 


పశువులు, గృహం, బంధువులు, వైదికులైన మునులు, ఆశపడి అన్వేషించే 
గొప్ప మోక్షం, ఆ మోక్షాన్ని పొందించే బుజువైన మార్గం - అనే ఇవి అన్నీ 
మిక్కిలి గొప్పతనాన్ని కల్గిన తిరుమంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుడే - అనే 
నిశ్చయం లేనివారితో సంబంధాన్ని తెగతెంపులు చేసికోవడమే శాస్త్రంలోని 
సిద్ధాంతం. 

ముప్పదామ్‌పాట్టు :- అవతారికై - తనక్కపేక్షితమాన ఐహికాముష్మిక 
సకలవస్తుక్కళుమ్‌, తిరువష్టాక్షర ప్రదనాన ఆచార్యనే - ఎన్టు ఇరాదవర్‌గళోడుళ్ళ 
సంబంధత్తై విడుగై శాస్తనిహితమ్‌ - ఎన్లిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ := (మూడుమ్‌)- తన క్కు భోగ్యమాన క్లీరాదిగల్లై 
యుణ్ఞాక్కుమవై - ఎన్హాన్దు ఆదరిక్కప్పడుమ్‌ పశుక్కళుమ్‌. 


(మనైయుమ్‌)- భోగస్థానమాన గృహముమ్‌. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 131 


(కిళైయుమ్‌)- తబ్గలోట్టై కలనిదానే భోగమామ్బడి యిరుక్కుమ్‌ 
బంధుక్కళుమ్‌. ఇవై మ/్‌[గుమ్‌ ఐహికమాన భోగ్యవస్తుక్కళుక్కెల్లా ముప 
లక్షణమ్‌. 

(మతైమునివర్‌ తేడు ముయర్‌ వీడుమ్‌)- వైదికరాయ్‌, భగవన్మననశీలరా 
యిరుక్కుమవర్‌గళ్‌. ప్రాప్య మెన్టు విరుమ్బి త్తేడప్పడుమదాయ్‌. కైనల్యమోక్షమ్‌ 
పోలన్దిక్కే. ఉత్కష్టమాన మోక్షముమ్‌. 

(శెన్నెజియుమ్‌) - అన మోక్షత్తె ప్రాప్రిక్కైక్కుడలాగప్పోదు మర్చిరాది 
మార్గముమ్‌. అన్దిక్కే, శెన్నెజి - యెన్టు అన మోక్షత్తె ప్రాపిక్కైక్కు ఉజుప్పాన 
ఉపాయత్తె చొల్లవుమామ్‌. 


(పేడుడైయ ఎట్టెళ్రీబుత్తుమ్‌ తన్దననే యెన్దిరాదారుజవై) - కీభ్రల్‌ ఉక్తమానవై 
ఎల్లామ్‌. సంసారవర్ధకజణృళుమాయ్‌, క్షుద్రజ్గళుమూన మంత్రాంతరబ్లళ్‌ పోలన్టిక్కే, 
సంసారనివర్తకమాగైయాలే వన్ద ప్పెరుమైయైయుడైయ తిరువష్టాక్షరత్తై త్తనరులిన 
అచార్యనే- ఎన్టిరాదవర్‌గళోడు జ్ఞాన సంబంధత్రై, 

(విట్టిడుగ్రై కణ్లీర్‌ విది) -విడుగై యావదు - శా స్త్రవిహితజ్ఞాణుజోళ్‌- ఎన. 
ఇత్తాల్‌ - అవర్‌గళోట్టై సంబంధమ్‌, అవశ్యమ్‌ విడవేణుమెన్టదాయి |. “ఐహికా 
ముష్మికం సర్వం గురు రస్టాక్షర ప్రదః, ఇత్యేవం యేన మన్యన్తే త్యక్తవ్యా స్తే 
మనీషిభిః” ఎన్నక్కడవదిటే. 

ముప్పెయవ పాశురం :- అవతారిక : “తాము కోరే ఇహలోక - పరలోక 
ఫలాలు అన్నీ అష్టాక్షరిని ఉపదేశించిన ఆచార్యుడే”- అని భావించనివారి 
సంబంధాన్ని త్యజించాలనేదే శా'స్త్రసిద్దం- అని ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (మాడుమ్‌) - తనకు తీయని (భోగ్యమైన) పాలు, పెరుగు 
మొదలైనవానిని ఇచ్చేవి - అని ఆదరింపబడే పశువులు. 
(మనైయుమ్‌) - తమతో కలసి ఉండడమే భోగ్యమైనది - అని 


భావించదగిన బంధువులు. ఈ రెండిటిని పల్కడం ఈ లోకంలో ఉండే 
భో గ్యవస్తువులన్నిటికి ఉపలక్షణం. 


132 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(మతై మునివర్‌ తేడుమ్‌ ఉయిర్‌ వీడుమ్‌ శెన్నెజియుమ్‌) - వేదాధ్యయ 
నాన్ని చేసేవారై, భగవానుని తిరునామసంకీర్తనం చేయడమే స్వభావంగా కల్షినదై, 
ఇదే పొందదగినది - అని అందటిచే ఆశపడి అన్వేషింపబడేదై, కైవల్య 
మోక్షంవంటిది కాకుండా, గొప్పదైన మోక్షం. 


(శన్నెజీయుమ్‌) - ఆ మోక్షాన్ని కల్గించే మార్గమై ఉండే అర్బిరాదిమార్గం- 
అని అర్థం. లేక, “శెన్నెటి” - అనేది ఈ మోక్షాన్ని పొందడానికి దారి అయిన 
శరణాగతి- అనే ఉపాయాన్ని తెల్పుతున్నది- అని కూడా చెప్పవచ్చు. 


(పేడుడై ఎట్టెయిత్తుమ్‌ తన్షవనే ఎన్టిరాదార్‌ ఉణవై) - సంసారజీవితాన్ని 
వృద్దిపొందిచేనై, చాలా తక్కువ అయిన అన్యమంత్రాలవలె కాకుండా సంసార 
జీవితాన్ని పోగొట్టేది అయినందున కల్గిన గొప్పతనాన్ని కల తిరుమంత్రాన్ని 
ఉపదేశించిన ఆచార్యుడే, పూర్వం ప్రస్తావించిన పశువులు, భార్యాది బంధువులు- 
అని భావించనివారితో సంబంధాన్ని, 


(విట్టిడుకై కల్డీర్‌ విది)- విడిచిపెట్టడం- అనేది శాస్రంచే విధింపబడినది 
కదా! దీనివల్ల వారితో ఉండే సంబంధం తప్పక విడువదగినది- అని భావం. 
“ఐహికాముష్మికం సర్వం గురు రష్టాక్షర ప్రదః, ఇత్యేవం యేన మన్యంతే 
త్యక్తవ్యా స్తే మనీషిణః” (అష్టాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుడే- 
పశువులు, భార్యాది బంధువులు మొదలైన ఐహికఫలాలు, మోక్షం, దానికి 
ఉపాయంగా చెప్పబడే ఉపాయం మొదలైన ఆముష్మికఫలాలు అన్నీ - అని 
ఎవరు భావించరో, వారు జ్ఞానులచేత విడువదగినవారు - అని చెప్పబడింది 
కదా! 


31. వేదమొరు నాన్లిన్‌ ఉట్పొదిన్స మెయ్‌ప్పొరుళుమ్‌, 
కోదిల్‌ మనుముదల్‌ నూల్‌ కూజువదుమ్‌, - తీదిల్‌ 
శరణాగతి తన తన్నిజైవన్‌ తాన్‌ 
అరణాగుమెన్ను మదు. 


తీదు ఇల్‌ = దోషం లేని, శరణాగతి = శరణాగతిని, తన = తనకు ఉపదేశించిన, 
తన్‌ ఇటైవన్‌ = తన ఆచార్యుని, తాళే = శ్రీచరణాలే, అరణ్‌ ఆకుమ్‌ ఎన్నుమదు= 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 133 


రక్షకం అవుతుంది - అనే విషయం, ఒరు నాన్లు వేదమ్‌ = సాటి లేని నాల్లు 
వేదాలను, ఉళ్‌ పొదిన్స = లోపల ఇముడ్చుకొన్న, మెయ్‌ పొరుళ్‌= యథార్థమైన 
అర్థం, (అంతేకాక) కోదు ఇల్‌ = దోషం లేని, మను ముదల్‌ నూల్‌= మునుపు 
మొదలైన అన్ని స్మృతులు, కూజువదుమ్‌ = పలికే అర్థంకూడా ఇదే. 


నాల్లు వేదాలలోను బోధింపబడ్డ పరమార్థం, దోషరహితమైన మనుస్మ ల్రతి 
మొదలైన గ్రంథాలు తెలిపే అర్ధం ఏది? అంటే - ఏ దోషం లేని శరణాగతిని 
తెలిపే ద్వయమంత్రాన్ని తనకు ఉపదేశించిన ఆచార్యుని శ్రీచరణాలే శరణం 
(రక్షకం) - అనే అర్థమే. 


ముప్పత్తాన్హావ్‌పాట్టు :- అవతారికై - సకలవేదాంతర్గతమాన 
పరమార్థముమ్‌, తదుప బృంహణంగళాన శాస్రజ్లల్‌ శొల్లుమదువువ్‌, 
శరణాగతి ప్రదనాన స్వాచార్యన్‌ తిరువడిగళే రక్షక మెన్నుముదు - ఎన్లిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ :- (వేదమొరు నాన్లినుట్సొదిన్స మెయ్‌ స్పారుళుమ్‌) - 
అపారుషేయనూయ్‌, నిత్యనిర్లోషమాయ్‌, ఆప్తతముమూయిరుక్కైయాలే 
అద్వితీయుమాయ్‌, బుగాది భేదత్తాలే చతుర్విధమాన వేదత్తినుళ్ళే 
ఎట్టున్చుడియు మిట్టు కట్టివైక్కుమూప్పోలే శేమిత్తు వైత్త పరమార్థముమ్‌. ఇత్తాల్‌- 
వేదమెన్లెయాలే, ఇవ్వర్థ ప్రతిసాదకమాన ప్రమాణత్తినుడైయ గౌరవముమ్‌, నాన్లిన్‌ 
- ఎన్లెయాలే, అదుతన్నిల్‌ ఎజ్లేనుమొరు ప్రదేశత్తిల్‌ ప్రతిపాదిక్కప్పడువదన్దిక్కే, 
అనే కశాఖారూపమానవదుక్కెల్లామ్‌ తాత్పర్య మిదు - ఎన్నుమిడముమ్‌, 
ఉట్బ్పొదిన్ద - ఎన్లెయాలే, అదుదాన్‌, మేలెకిం చ్చొల్లిప్పోరుమదన్దిక్కే ఉళ్ళే 
శేమిత్తువైక్కప్పట్టదు- ఎన్నుమిడముమ్‌, మెయ్‌ ప్పారుళ్‌- ఎగ్లెయాలే, అదుదాన్‌ 
అర్థవాదరూపవాదమానదనిక్కే, తత్వరూపమాన అర్థమెన్ను మిడముమ్‌ 
శొల్లి గ్‌[గాయి లగు. 

(కోదిల్‌ మనుముదల్‌ నూల్‌ కూజువదుమ్‌) - కోదిల్లాద మన్వాది శాస్త్రజ్ఞళ్‌ 
శొల్దువదుమ్‌. కోదిల్లామైయావదు - కుభ్‌గ్రుమిల్లామై. అదావదు- అయథార్థ 
ప్రతిపాదకనూగిణ దోషమిల్దామై. ఇదు మనువుక్కు విశేషణమాదల్‌,ఎల్లాత్తుక్కుమ్‌ 
విశేషణమాదల్‌, మనువుక్కు విశేషణమానపోదు, “యద్వై కించ మనురవదత్త 


134 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


ద్భేషజమ్‌” ఎన్టుమ్‌, “మన్వర్థవిపరీతా తు యా సృృతి స్పా న శస్యతే” ఎన్టుమ్‌ 
శొల్హుమ్బ డియాన అదినుడైయ ప్రామాణ్యగౌరవమ్‌ శొల్లుగిణదు. ఎల్లాత్తుక్కుమ్‌ 
విశేషణమానపోదు, అవశ్ర్‌శ్రినుడైయ అప్తతమత్వమ్‌ శొల్లుగిణదు. మనుముదల్‌ 
నూల్‌గళావన - మ్‌ు ముణ్జాన సాత్వికస్టృతిగళుమ్‌, ఇతిహాసపురాణజ్ఞ 
ళుమ్‌, పాజ్బరాత్రాదిగళుమాగిణ శాస్త్రజ్గళ్‌. కూజుగ్రైయావదు - ఇవై యెల్లా 
మేకకంఠనూగ వేదహృదయమాన అన్ల అర్థత్తె చ్పొల్టుగై. చేదార్థత్తె విశదీకరిక్కై 
ద *థతైూ Gram థికా 
యిటే ఇవశ్‌గ్రుక్కు కృత్యమ్‌. 

(తీదిల్‌ శరణాగతి తన్ద)- తీదిల్లాద శరణాగతియై ఉపకరిత్తు అదావదు- 
అధికృ తాధికారత్వముమ్‌, అపాయబహుళత్వముమ్‌, అ ప్రాప్త్రత్వముమాగిణు 
దోషమిన్టిక్కే యిరుక్కిణ శరణాగతియై, దరిద్రనుక్కు చ్చీరియ నిధియై 
క్కొడుక్కుమాప్పోలే ఉపకరిత్త-ఎన్లె. 

“పీడుడైయ ఎట్టెగుత్తుమ్‌ తన్దవనే” ఎన్జార్‌ కీర్‌. ఇజ్లే శరణాగతి తన్దవన్‌- 
ఎన్జార్‌. కీర్రందుపోలుమన్దిజే ఇదు. నమ్మాచార్యర్‌గళ్‌ మ/ి[౧ రహస్యబ్గళిరజ్తిలుమ్‌ 
అర్హత్తై మటైత్తు శబ్దత్తె వెళియిట్టుక్కొణ్లు పోరువర్‌గళ్‌. ఇదిల్‌ అర్హమ్చాలే శబ్దత్తె 
యుమ్‌ మటైస్సార్‌గలెన్నుమ్బడి యిరుప్పదొన్గాగెయాలే. దివ్యమంగళ 
విగ్రహముమ్‌, విగహగుణజ్లళుమ్‌, దివ్యాత్మస్వరూపజ్లళుమ్‌, స్వరూపగుణ 
జ్ఞళుమ్‌, నిత్య ముక్తరుక్కు ప్రాప్యమాయిరుక్కునూసోలే, ముముక్షువాయ్‌, 
ప్రపన్ననాన అధి కారిక్కు ద్యయశరీరమే ప్రాప్యమా యిరుక్కుమెన్టిణే నజ్జీయర్‌ 
అరుళిచ్చెయ్‌ దదు. ఇప్పడి యిరుక్కిణవ థణ్రియిటే ఇవనుక్కు ఉపకరిత్తదు. 

(తన్నిజైవన్‌)- తన్నుడైయ ఆచార్యన్‌. ఇణైవనెన్టదు - శేషి- ఎన్టపడి 
తన్నిజైవన్‌- ఎన్లెయాలే, సర్వసాధారణశేషియాన ఈశ్వరనైప్పో లన్దిక్కే తనక్కు 
అసాధారణ శేషియానవన్‌ =ఎన్లె. 

(తాళే)- అవనుడైయ తిరువడిగళే. ప్రథమపర్వత్తోసాది చరమపర్వత్తిలుమ్‌ 
తిరువడిగళేయిటే ఉద్దేశ్యమ్‌. అవధారణత్తాలే అదినుడైయ సహాయాంతర 
నైరపేక్ష్యమ్‌ శొల్లుగిణదు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 135 


(అరణాగుమెన్నునుదు)- రక్షకమామెన్గిణ అర్ధ మెన్సె. అరణావదు- రక్షకమ్‌. 
తన్నిటైవ నెన్టుమ్‌, తాళే యరణాగు మెన్టుమ్‌ శేషిత్వశరణ్యత్వజ్లతై చ్చొల్లుగైయాలే, 
ప్రాహ్యత్వమర్ధాత్సిద్దమిటే. “గురురేన పరంబ్రహ్మ గురురేన పరా గతిః, గురురేన 
పరా విద్యా గురురేన పరం ధనమ్‌, గురురేన పరః కామో గురురేన పరాయణమ్‌, 
యస్మాత్తదుపదేష్టాసా తస్మాద్గురుతరో గురుః, అర్భనీయశ్ళ్చ వంద్యశ్ళ కీర్తనీయశ్చ 
సర్వదా, ధ్యాయేజ్ఞపేన్నమేద్భక్యా భజే దభ్యర్భయేన్ముదా, ఉపాయోపేయభావేన 
తమేవ శరణమ్‌ వ్రజేత్‌, ఇతి సర్వేషు వేదేషు సర్వశాప్రేషు సమ్మతమ్‌, ఏవం 
ద్వయోపదేష్టారం భావయేద్భుద్ధిమాన్‌ ధియా” ఎన్టు శ్రీసాత్వికతం త్రత్తిలే 
ద్వయ ప్రసంగత్తిలే తదుపదేష్టావాన ఆచార్యనుడైయ వైభనమ్‌ భగవానాలే 
అరుళిచ్చెయ్యప్పట్టదిటే. 

ముప్పైఒకటన పాశురం :- అవతారిక : అన్ని వేదాల లోపల ఉండే 
యథార్హమైనది, దానిని వివరించడం కోసం (ప్రవర్తించిన ఇతిహాస - 
పురాణాదులైన శా(స్తాలు తెలిపేది ఏమంటే- “శరణాగతిని ఉపదేశించిన తన 
ఆచార్యుని శ్రీచరణాలే రక్షకం” అనేదే - అని ఈ పాశురంలో అంటున్నారు. 


వ్యాఖ్యానం :- (వేదమ్‌ ఒరు నాన్సిన్‌ ఉట్సొదిన్ల మెయ్‌ప్సారుళుమ్‌) - 
ఎవరిచేత రచింపబడనివై, నిత్యంగా ఉండేవై, దోషం లేనినై, మిక్కిలి 
నమ్మదగినవి అయినందువల్ల సాటి లేనివై, బుగ్వేద-యజుర్వేద-సామవేద- 
అధర్వణవేదాలనే నాల్లు విధాలైన వేదాల లోపల, ధాన్యపు గింజను పైన ఉండే 
ఎనిమిది పొరలు ఆవరించి దాచి ఉంచేటట్టుగా, రక్షింపబడుతూ ఉండే 
వాస్తవమైన అర్థం- అని భావం. ఈ ప్రయోగంలో “వేదమ్‌” అని అన్నందున 
ఈ అర్థాన్ని పలికే ప్రమాణంయొక్క గొప్పతనం, “నాన్గిన్‌” అని అన్నందున 
ఆ వేదంలో ఏదో ఒక చోట చెప్పబడేదిగా కాకుండా, పలు శాఖలు కల అన్ని 
వేదాల లోపల ఉండి అర్థం ఇది - అనేది, “ఉట్సొదిన్ష” అని అన్నందున 
అదికూడా పైన బహిరంగంగా పలుకకుండా, లోపల రక్షింపబడి ఉన్నది - 
అనేది, “మెయ్‌ప్పారుళ్‌” అని అన్నందున ఇదికూడా పొగడ్తగా చెప్పబడినదిగా 


కాకుండా, వాసవమెన అరం- అనేది చెప్పబడ్డాయి. 


136 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(కోదిల్‌ మనుముదల్‌ నూల్‌ కూజువదుమ్‌)- దోషం లేని మనుస్మృతి 
మొదలైన శాస్త్రాలలో చెప్పబడేది- అని అర్థం. “కోదిలో- అంటే దోషం లేకుండా 
ఉండడం. అది ఏమంటే- అసత్యమైన అర్థాన్ని తెలుపడం- అనే దోషం లేక 
పోవడం. ఇది “మును” అనే పదానికి మాత్రం విశేషణంగానో, లేక, 
మనుధర్మశాస్త్రం మొదలైన సమస్తశా(స్రాలకు విశేషణంగానో అన్వయించవచ్చు. 
మనుధర్మశా(స్రానికి మాత్రం విశేషంగా [గ్రహించినపుడు, “యద్వై మనురవదత్‌ 
తద్భేషజమ్‌” (యజుర్వేదం) - (మనువు చెప్పినది అంతా జౌషధం) అని, 
“మన్వర్థనిపరీతా తు యా సృతిః సా న శస్యతే” (మనుస్మృతి పల్కిన అర్థానికి 
విరుద్దంగా వేజొక స్మృతి పల్కితే, అది ప్రశంసింపబడడం లేదు) అని 
చెప్పబడినట్టుగా ఆ మనుస ఖ్రతి గొప్ప ప్రమాణమని చెప్పబడినది. ఆ మనుస ఖతి 
మొదలైన అన్ని శాస్త్రాలకు విశేషణంగా చేసినపుడు- అవి అన్నీ మొత్తం 
నమ్మదగినవి- అని చెప్పబడుతున్నవి. మనుధర్మశా(స్తం మొదలైన శా(స్రాలు- 
అని చెప్పబడేవి ఏవి ? అంటే, మనుస్కృతియే కాక, మిగిలిన సాత్తిక స్మృతులు, 
ఇతిహాసపురాణాలు, పాంచరా(త్రం- వైఖానసం- అనే ఆగమరూపశా(స్తాలు. 
“కూణుకై” -అంటే- అవి అన్నీ ఏకకంఠంగా వేదంలోని సారమైన ఆ అర్థాన్ని 
తెలుపడం. ఉపబ్బంహణాలని చెప్పబడే ఈ శాస్ర్తాలు వేదంలో చెప్పబడ్డ 
అర్థాలను స్పష్టం చేసేవి కదా! 

(తీతిల్‌ శరణాగతి తన్ద) - ఏ దోషం లేని శరణాగతిని ఉపదేశించిన- 
అని అర్థం. అంటే- ఉపాయాంతరాల వలె (బాహ్మణ-క్షత్రియ-వైశ్యులనే) 
మూడు వర్గాలకు మాత్రమే అనుష్టించడానికి తగినవై ఉండడం, పలు 
ఆటంకాలు కలిగే అవకాశం ఉండడం, చేతనుని భగవచ్చేషత్వ స్వరూపానికి 
తగని స్వప్రయత్నమై ఉండడం- అనే దోషాలు లేకుండా ఉండే శరణాగతిని, 
దరిద్రునకు గొప్ప నిధిని ఇచ్చినట్లుగా, ఉపదేశించిన-అని అర్థం. 


“సీడుడైయ బఎట్టెక్రయిత్తుమ్‌ తన్దవనే” అని అన్నారు, 30వ పాశురంలో. 
ఇక్కడ, శరణాగతిని అను[గ్రహించినవారు “శరణాగతి తన్దవన్‌” అని అన్నారు. 
అష్టాక్షరివంటిదికాదుకదా ద్వయం. రహస్యత్రయంలో అపష్టాక్షరిలోను, చరమ 
శ్లోకంలోను అర్థాన్ని మజగుపరచి, శబ్దాన్ని వ్యక్తం చేశారు, మన పూర్వాచార్యులు. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 137 


ఈ ద్వయంలో అర్థాన్ని వలె, శబ్దాన్నికూడా మజగుపరచారు- అనే గొప్పతనాన్ని 
కల్గినది కనుక, పరమపదంలో ఉండే దివ్యమంగళ విగ్రహం, ఆ దివ్యవిగ్రహం 
యొక్క గుణాలు, భగవంతుని ఆత్మస్వరూపం, స్వరూపానికి చెందిన గుణాలు- 
అన్నీ పరమపదంలోని నిత్యులకు, ముక్తులకు అనుభావ్యాలు అయినట్టే, 
మోక్షాన్ని కోరే ప్రపన్నుడైన అధికారికి దయంయొక్క శబ్దస్వరూపమే 
అనుభావ్యమై ఉంటుంది- అని కదా నంజీయర్‌ అన్నారు. ఈ రీతిలో ఉండే 
(ద్వయ) మంత్రాన్ని కదా, ఆచార్యుడు శిష్యునకు ఉపదేశిస్తాడు. 


(తన్‌ ఇతైనన్‌)- తన ఆచార్యుడు- అని అర్థం. “ఇతైనన్‌” అంటే- శేషి 
కైంకర్యాన్ని స్వీకరించేవాడని అర్థం. “తన్‌ ఇటైనన్‌” అని అన్నందున అందటికి 
చెందిన (సాధారణుడైన) సర్వేశ్వరునివలె కాకుండా, తనకే చెందిన శేషియై 
(నాయకుడై) ఉండేవాడని భావం. 


(తాళే) - అటువంటి వాని శ్రీచరణాలే -అని అర్థం. ప్రథమపర్వమైన 
భగవంతుని విషయంలోవలె. చరమపర్వరూపమైన అతని భక్తులైన ఆచార్యుల 
విషయంలోను శ్రీచరణాలే కదా ఆశ్రయింపబడుతున్నాయి. “తాళే”- అనే 
ప్రయోగంలోని “ఏవ” కారంతో ఆ శ్రీచరణాలు వేణు ఏ సహాయాన్ని 
ఎదురుచూచేవి కావు- అని చెప్పబడుతున్నది. 


(అరణాకుమ్‌ ఎన్నుముదు)- రక్షకమవుతుంది- అని భావం. “అరణ్‌” 
అంటే -రక్షించేది. “తన్‌ ఇజ్రైవన్‌” అని అంటూ ఆచార్యుని తెల్పినందున, 
అతడే కైంకర్యాన్ని పరిగ్రహించేవాడు- అని తెలుస్తున్నది. “తాళే అరణాకుమ్‌” 
అని అన్నందున అతడే శరణు పొందదగినవాడు- అని తెలుస్తున్నది. ఈ 
రెండిటి ద్వారా- అతడే పొందదగిన ప్రాప్యభూతుడు- అని వ్యక్తమవుతుందికదా! 


“గురురేన పరంబ్రహ్మ గురురేన పరా గతిః, గురురేవ పరా విద్యా గురురేవ 
పరం ధనమ్‌, గురురేన పరః కామో గురురేన పరాయణమ్‌, యస్మాత్తదుపదేష్టాసా 
తస్మాద్గురుతరో గురుః అర్బనీయశ్చ వంద్యశ్ళ కీర్తనీయశ్చ సర్వదా, ధ్యాయేజ్ఞ 
సేన్నమేద్భక్యా భజేదభ్యర్భయేన్ముదా, ఉపాయోపాయభావేన తమేవ శరణం 
వ్రజేత్‌, ఇతి సర్వేషు వేదేషు సర్వశాప్రేషు సమ్మతమ్‌, ఏవం ద్వ్యయోపదేష్టారం 


138 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


భావయేత్‌ బుద్ధిమాన్‌ ధియా” (శ్రీసాత్యత తం(త్రమ్‌)- (గురువే పరబ్రహ్మ, 
గురువే గొప్ప ఉపాయం. గురువే గొప్ప విద్య. గురువే గొప్ప సంపద. గురువే 
గొప్ప మనోరథం. గురువే గొప్ప ప్రాప్యం. భగవంతుని గూర్చియే గురువు 
ఉపదేశిస్తాడు కనుక, ఆ భగవంతుని కంటే గురువు గొప్పవాడు. అందువల్ల 
ఆ ఆచార్యుని సదా అర్చించాలి. నమస్కరించాలి. సంకీర్తనం చేయాలి. గురువునే 
(ప్రీతితో ధ్యానించాలి. జపించాలి. భక్తితో నమస్కరించాలి. స్తుతించాలి. 
అర్చించాలి. ఉపాయంగా, ఉపేయంగా ఆచార్యులనే శరణు పొందాలి. ఈ 
విషయం అన్ని వేదాలలో, అన్ని శాస్త్రాలలో సమ్మతమైనది. అందువల్ల జ్ఞాని 
అయినవాడు ద్వయాన్ని ఉపదేశించిన ఆచార్యుని ఈ రీతిలో భావించాలి) 
అని పాంచరాత్రసంహితలలో ఒకటైన శ్రీసాత్యతసంహితలో ద్వయాన్నిగూర్చి 
చెప్పబడేటపుడు, దానిని ఉపదేశించిన ఆచార్యుని గొప్పతనాన్ని భగవంతుని 
చేతనే తెలుపబడింది కదా ! 


32. మానిడవనెన్టుమ్‌ గురువై మలర్‌మగళ్‌కోన్‌, 
తానుగన్గ కోలములోకమెన్టుమ్‌, - ఈనమదా 
ఎణ్బుగిన్ట నీశరిరువరుమే, ఎక్కాలుమ్‌ 
నణ్జిడువర్‌ కీర్‌ నరగు. 


గురువై = తన ఆచార్యుని, మానిడవన్‌ ఎన్టుమ్‌ = మానవుడని, మలర్‌ మకళ్‌ 
కోన్‌ = లక్ష్మీవల్లభుడైన స్వామి, తాన్‌ ఉకన్ల కోలమ్‌ = తాను స్వీకరించన అర 
స్వరూపం, ఉలోకమ్‌ ఎన్టుమ్‌ = దానికి కారణమైన తిరుమేనిని (బంగారం, 
వెండి, రాగి-మొదలైన) లోహాలని, ఈనమదా = తక్కువగా, ఎణ్జుక్షిన్స = భావించే, 
నీశర్‌= నీచులు, ఇరువరుమే = ఇద్దటే, ఎ క్కాలుమ్‌ = అన్నికాలాలలో , కీగ్రామ్‌= 
చాలా అధమమైన, నరకు = నరకాన్ని, నణ్ణిడువర్‌ = పొందుతారు. 

ఆచార్యుడు మనవంటి మానవుడని తలచేవారు, శ్రియఃపతి ఆదరంతో 
పరిగ్రహించిన దివ్యమంగళ విగ్రహాన్ని లోహమని హీనంగా భావించేవారు - 
అనే ఈ ఇద్దరు నీచులు, నిత్యంగా అధోగతిలో పడి ఉంటారు. 

ముప్పత్తిరణ్ఞామ్‌పాట్టు :- అవతారికై - తిరువష్టాక్షరప్రదనాన ఆచార్యన్‌ 
తిరువడిగళే సకల ప్రాప్యమెనటియాదా రుణవై విడుగై శాస్తనిహితమెన్టుమ్‌, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 139 


సకలశాస్తముమ్‌ ప్రతిపాదిప్పదు శరణాగతి ప్రదనాన ఆచార్యన్‌ తిరువడిగళే 
రక్షకమామెన్నునుదు వెన్టు మరుళిచ్చెయ్‌గ్రెయాలే ఆచార్యవైభనత్తె ప్రకాశిప్పి త్రార్‌, 
&p ఇరణ్లు పాట్టాలే. ఇప్పాట్టిల్‌ ఇప్పడి యిరున్దుళ్ళ ఆచార్యనై అవతార 
విశేషమెన్టు ప్రతిపత్తి పణ్ఞాదే, మానుషప్రతిపత్తి పణ్లుమవనుక్కు వరుమనర్హతై 
అర్భావతారత్తిల్‌ ఉపాదాననిరూపణమ్‌ సణ్లుమవనోడు శేర్‌త్తరుళిచ్చెయ్‌గిటార్‌. 
వ్యాఖ్యానమ్‌ :- (మానిడవనెన్టుమ్‌ గురువై)- ఆచార్యనై మనుష్యనెన్టుమ్‌. 
అదావదు - “సాక్షాన్నారాయణో దేనః కృత్వా మర్య్యమయీం తనుమ్‌” 
ఇత్యాదిప్పడియే తన్నై సంసారత్తిల్‌ నిన్దు మెడుక్కైక్కాగ. ఈశ్వరన్‌ మనుష్య 
రూపజ్గొణ్లు వన్టిరుక్కిటాన్‌- ఎన్టు అజీయాదే, మేలెెరిన్ల ఆకారత్తె ప్పార్‌త్తు 
nN BG ౧ అ చ వై అవి 
ఆచార్యనై మనుష్యనెన్దు ప్రతిపత్తి పణ్లుగై. “యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీప ప్రదే 
గురౌ, మర్యబుద్దిః శుతమ్‌ తస్య సర్వం కుంజరశాచవత్‌ ఎన్ను ఆచార్యనై 
యధా [రో క్‌ు 
మనుష్యనెన్టు నినైక్కిణవన్‌బుద్ధి అసద్భుద్ధి ఎన్టుమ్‌, అవన్‌ కథ్‌[౧ కల్వి ఎల్లామ్‌ 
నిప్ప్రయోజనమెన్టుమ్‌ శ్రీభాగవతత్తిలే శొల్లి ఖ్‌ భీటే. 

(నులర్‌మగళ్‌కోన్‌ తానుగన్ద కోల ములోగమెన్టుమ్‌) - శ్రియఃపతియాన 
వన్‌, తానుగన్దరుళిన నిగ్రహత్తె లోహమెన్టుమ్‌. అదావదు, “ఉమరుగన్దుగన్ల 
ఉరునమ్‌ నిన్నురువమ్‌” ఎన్లిణపడియే ఆశ్రితరానవర్‌గళ్‌ ఉగన్దదడియాగ అవన్‌ 
ఉగన్దు పరిగ్రహిత్తునిజ్కిణ అర్బారూపత్తె అప్రాకృత విహ్రత్తోపాదియాగ 

(ఆ) =) వి ం 
ప్రతిపత్తిప్పణ్ఞవేణ్ణి యిరుక్క, మేలెళ్టీున్స ఆకారత్తెయే పార్‌త్తు అదినుడైయ 
ఉపాదాననిరూపణమ్‌ పణ్లుగై. “అర్భావతారోపాదానం వైష్ణవోత్పత్తి చింతనమ్‌, 

బా అధ = 
మాతృయోనిపరీక్షాయా స్తుల్యమాహు ర్మనీషిణః” ఎన్టు అర్బానతారోపాదాన 
నిరూపణత్తె మాత్సయోని పరీక్షాసమమాగ శాస్త్రమ్‌ శొల్లిగ్‌భీటే. 

(ఈనమదాగ)- హీనమాగ- ఇప్పడి త్రణ్ణియదాగ - ఎన్టపడి. 

చిర అ 

(ఎబ్లుగిన్స నీశర్‌)- శినియానిజ్కిణ నీశర్‌. ఇవర్‌గళిట్కాట్టిల్‌ తణ్జయరిల్లై- 

ఎన్లె. అదావదు- ఆచార్యవిషయత్తెయుమ్‌, అర్భావతారవి[గ్రహత్తైెయుమ్‌ కీకగ్‌ 


యై 


చ్పొన్నపడియే తణ్ణియదాగ ప్రతిపత్తి పణ్లుమవర్‌గళ్‌ కర్మచణ్డాళర్‌ - ఎన్లె. 
B69 = 6 య అలు 


140 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(ఇరువరుమే) - ఇవ్విరువరోడు తుల్యపాపిగళ్‌ ఇల్లామైయాలే, మేట్సొల్లు 
గిణ అనర్థ మివర్‌గళిరువరుక్కుమే యుళ్ళదు - ఎన్లె. 


(ఎక్కాలుమ్‌)- ఎక్కాలత్తిలుమ్‌. కాలతత్వముళ్ళదనైయు మెన్టపడి. 


(నణ్జిడువర్‌ కీకరా నరగు)- ఇదుక్కు మేల్‌ పొల్లాదదిల్లై యెన్నుమ్బడి 
త్తణ్లిదాన నరకత్తై ప్రాపిప్పర్‌గళ్‌- ఎన్లె. ఎక్కాలుమ్‌ నబ్జీడువర్‌ - ఎన్లెయాలే, 
నరకత్తిలే సృష్టియుమ్‌, నరకత్తిలే సంహారముమూయ్‌' చ్చెల్లునూయిట్‌ ల. 
అన్టిక్కే, ఎక్కాలుమ్‌ కీ క్రరానరగెన్టు, వెడియా వెన్నరగాన సంసారత్రై చ్చొన్నపోదు, 
నిత్యసంసారిగళాయ్‌ ప్పోవర్‌గళ్‌ - ఎన్టపడి. “విష్ణో రర్భావతారేషు లోహభానం 
కరోతి యః, యో గురౌ మానుషం భావ ముభౌ నరకపాతినౌ” ఎన్లిణ బ్రహ్మాణ్ణ 
పురాణవచనమ్‌ ఇవ్వర్థత్తుక్కు సంవాదమాగ అనుసంధేయమ్‌. 


ముప్పైరెండన పాశురం అవ : గడచిన రెండు పాశురాలలో - (1) తిరు 
మంత్రాన్ని ఉపదేశించిన ఆచార్యుల శ్రీచరణాలే సకలవిధమైన (ప్రాప్యమని 
తెలియనివారి సంబంధాన్ని విడచిపెట్టాలి - అని శాస్త్రాలు విధిస్తున్నాయని, 
(2) శరణాగతి మం(త్రమైన ద్వయాన్ని ఉపదేశించిన ఆచార్యుని శ్రీచరణాలే 
రక్షకం- అని అన్ని శాస్త్రాలు తెల్పుతున్నాయి - అని పల్కడం ద్వారా ఆచార్యుని 
వైభవాన్ని వ్యక్తం చేశారు. ఇక, ఈ పాశురంలో, ఈ విధంగా ఉండే ఆచార్యుని 
ఒక అవతారమని భావించకుండా, మానవమా(త్రుడని భావించేవారికి కలిగే 
దోషాన్నిగూర్చి, అర్బావతారం రూపొందించిన లోహం విషయంలో విచారణ 
చేసేవానికి కలిగే దోషాన్నిగూర్చి ఇందులో పల్కుతున్నారు. 


(మానిడవన్‌ ఎన్టుమ్‌ కురువై) - ఆచార్యుని సామాన్యమానవుడని- అని 
అర్థం. దీని భావమేమంటే- “సాక్షాన్నారాయణో దేవః కృత్వా మర్య్యమయీం 
తనుమ్‌, మగ్నానుద్దరతే లోకాన్‌ కారుణ్యాచ్చాస్త పాణినా” (జయాఖ్యసంహిత) 
(దేవుడైన శ్రీమన్నారాయణుడే ఆచార్యుడనే రూపాన్ని ధరించి, సంసార 
సముద్రంలో మునిగి ఉండే జీవులను శా(ప్రమనబడే చేతిలో కరుణా 
ఉద్దరిస్తున్నాడు) అనే రీతిలో తనను సంసారమండలం నుండి ఉద్దరించడం 
కోసం సర్వేశ్వరుడు మానవరూపాన్ని ధరించి వచ్చాడు- అని తెలియకుండా, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 141 


సైపైన తోచే అతని మానవరూపాన్ని ధరించి ఆచార్యుని మానవుడని 
భావించడం. “యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీప ప్రదే గురౌ, మర్య్యబుద్దిః శ్రుతం 
తస్య సర్వం కుంజరశాచవత్‌” (భాగవతమ్‌) (జ్ఞానమనే దీపాన్ని ఇచ్చే 
ఆచార్యునిపట్ల ఎవడు సామాన్యమానవుడనే భావాన్ని పొందుతున్నాడో, అతడు 
ఉపదేశంగా పొందిన జ్ఞానం అంతా గజస్నానంవలె నిష్ఫలం) అని ఆచార్యుని 
మానవుడని భావించేవాని జ్ఞానం సరి అయిన జ్ఞానం కాదని, అతడు నేర్చిన 
విద్య అంతా ఏనుగు స్నానం చేసి, తనపై బురదను జల్లుకొనే రీతిలో నిప్పలమని 
శ్రీమద్భాగవతంలో చెప్పబడింది కదా! 


(మలర్‌మకళ్‌కోన్‌ తాన్‌ ఉకన్ద కోలమ్‌ ఉలోకమ్‌ ఎన్టుమ్‌)- లక్ష్మీనాథుడు 
అభిమానించిన అర్భారూపం యొక్క తిరుమేనిని బంగారం, వెండివంటి 
లోహం అని- అని అర్థం. దీని భావం ఏమంటే- “ఉమరుకన్గుకన్ద ఉరువమ్‌ 
నిన్నురువమాకి” (తిరువాయ్‌-8-1-4) (నీ భక్తులు ఏ రూపాన్ని ఆదరిస్తారో ఆ 
రూపాన్నే నీ రూపంగా గ్రహించి) అనే రీతిలో భక్తులు ఆదరించి నిర్మించినది- 
అనే కారణంచేత భగవంతుడు ఆదరించి, స్వీకరించిన అర్బారూపాన్ని 
అప్రాకృతరూపాన్నివలె భావించవలసి ఉండగా, పైపైన తోచే సన్నివేశాన్ని చూచి, 
“ఇది ఈ (ద్రవ్యంతో నిర్మింపబడినది- అని పరిశీలించడం. “అర్బావతారో 
పాదానం వైష్ణవోత్సత్తివింతనమ్‌, మాతృయోనిపరీక్షాయా స్తుల్య మాహు ర్మనీషిణః” 
(అర్చావతార వి[గ్రహంయొక్క ద్రవ్యాన్ని పరిశీలించడం, శ్రీవైష్ణవుడు జన్మించిన 
జాతిని గూర్చి విచారించడం- అనేది తల్లియోని (జన్మస్టాన) పరీక్షను 
చేయడంవంటిదని జ్ఞానులు అంటారు) అని అర్చావతార తిరుమేనిని “ఇది 
ఈ (ద్రవ్యంతో చేయబడింది” అని భావించడం తల్లి మర్మస్థానాన్ని 
పరిశీలించడంవంటిది (మహాపాతకం) అని శాస్త్రం పల్కింది కదా! 


(ఈనమదా)- (అర్ఫారూపాన్ని) హీనంగా- తక్కువగా- అని అర్థం. 
పూర్వం తెల్పిన రీతిలో తక్కువగా- అని తాత్సర్యం. 
(ఎణ్లుకిన్ట నీశర్‌) - భావించే నీచులు - అని అర్థం. వీరికంటే నీచులు 


లేనేలేరని భావం. అంటే- ఆచార్యుని, భగవానుని అర్బాతిరుమేనిని పూర్వం 
తెల్పినట్ల్టుగా తక్కువగా భావించేవారు కర్మఛండాలురు- అని భావం. 


142 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(ఇరువరుమే)- ఈ ఇద్దరిలో సాటివచ్చే ఇంకొక మహాపాతకులు 
లేనందున, పైన తెలుపబడే చెడ్డఫలం వీరిరువురకు మాత్రమే కల్గుతుందని 
భావం. 


(ఎక్కాలుమ్‌)- అన్ని కాలాలలోను- అని అర్థం. “కాలమ్‌” అనే తత్త్యం 
ఉన్నంతవరకు- అని భావం. 


(నణ్జిడువర్‌ కీశ్రగ్రామ్‌ నరకు) - దీనికి మించిన నరకం ఇంకొకటి లేదు- 
అని చెప్పే రీతిలో చాలా నీచమైన నరకాన్ని పొందుతారు- అని భావం. 
“ఎక్కాలుమ్‌ నళణ్లిడువర్‌ అని అన్నందున నరకంలోనే పుట్టి పుట్టి నళిస్తారు- 
అని స్ఫురిస్తున్నది. ఆ రీతిలో కాకుండా “ఎక్కాలుమ్‌ కీక్రగామ్‌ నరకు” అనేది 
“వెడియా వెన్నరకు” (తిరువాయ్‌మొగీ-2-6-7) అని చెప్పబడే సంసారాన్ని 
తెల్పుతున్నదిగా (గ్రహించి, ఎల్లప్పుడు సంసారంలోనే పరిభ్రమిస్తారు- అనే 
అర్థాన్ని చెప్పవచ్చు. “విష్ణో రర్భావతారేషు లోకభావం కరోతి యః, యో గురౌ 
మానుషం భావ ముభౌ తౌ నరకపాతినా” (బ్రహ్మాండపురాణమ్‌)- (విష్ణువు 
యొక్క అర్సావతారాన్ని గూర్చి లోహమనే భావాన్ని పొందేవాడు, ఆచార్యునిపట్ల 
మానవభావనను పొందేవాడు- అనే ఈ ఇద్దణు నరకంలో పడిపోతారు) అనే 
(బ్రహ్మాండపురాణవచనం ఈ అర్థానికి ప్రమాణంగా అనుసంధేయం. 


33. ఎట్ట విరున్ణ గురువై యితై యన్దెన్టు, 
విట్టోర్‌ పరనై విరుప్పుజుదల్‌, - పొట్టెన త్తన్‌ 
కణ్‌ శెమృలీత్తిరున్లు కైత్తురుత్తి, నీర్‌ తూవి 


అమ్బుదత్రె ప్పార్‌త్తిరుప్పాన గలు 
ఎట్ట ఇరున్ద = తనకు అందేటట్టుగా సమీపంలో ఉండే, గురువై = ఆచార్యుని, 
ఇటై అన్టు ఎను = నమస్కరించదగినవారు కారు - అని, విట్టు = విడచిపెట్టి, 
ఓర్‌ పరనై = తనకు దరిచేరడానికి దుర్లభుడైన భగవానుని, విరుప్తు ఉజుదల్‌ = 
ఆశించడం, పొట్టెన = చటుక్కున, తన్‌ కణ్‌ = తన నేత్రాన్ని, శెమృళిత్తిరున్లు = 
మూసికొని, కై త్తురత్తి నీర్‌ = చేతిలో ఉండే నీటిసంచిలో పోసికొన్న నీటిని, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 143 


తూవి= నేలపై పారబోసి, అమ్చుయత్తె = ఆకాశంలోని మేఘాన్ని, పార్‌త్తిరుప్పాన్‌ 
అ= దాహం తీరడం కోసం నీటిని తాగాలని ఎదురుచూడడం వంటిది. 


తన సమీపంలో ఉండే ఆచార్యుని స్వామి కాదని విడచిపెట్టి, వేటు పరమ 
పురుషుని పొందాలని కోరడం - చటుక్కున తన కన్నులను మూసికొని (చేతికి 
అందే) చేతిలో ఉండే జలాన్ని జారవిడచి, ఆకాశంలోని మేఘాన్ని నీటికోసం 
ఎదురుచూచేవాడు, చేసేపనివంటిదే కాగలదు. 

ముప్పత్తుమూన్థామ్‌పాట్టు :- అవతారికై - ఆసన్ననాయిరుక్కిణ ఆచార్యనై 
అవమతి పణ్ణీ క్రైవిట్టు, అతిదూరస్థనాన ఈశ్వరనై అపేక్షిత్త దశైయిల్‌ 
ఉదవుమెన్టు నినైత్తు ఆశైప్పడుమవన్‌ అటీవు కేడనెన్నుమత్తె దృష్టాంతముఖేన 
అరుళిచ్చెయ్‌ గిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ : (ఎట్ట విరున్ద గురువై) - ఆసన్నమాగ ఇరున్ద ఆచార్యనై. 
అదావదు- చక్షుర్గమ్యనాయ్‌, త్తనక్కు వేణ్ణినపోదు రక్షకనాగవుమ్‌, భోగ్యనాగవుమ్‌ 
ఉజ్జీనిక్కలామ్బడి సన్నిహితనా యిరుక్కిణు ఆచార్యనై - ఎన్లె. 

(ఇటె యనైెన్లు విట్టు) - శేషియన్లు - ఎన్లు విట్లు. అదావదు - “శరణాగతి 

అ అ అ ఆఅ ఏ [క్‌ 
తన్ద తన్నిజైవన్హాలౌ ఎన్లిణపడియే తనక్కిజ్రైవనాయిరుక్క సజాతీయ బుద్దియాలే 
ది అ గ. రా యధా 
అవన్‌ ఇటైయన్టు ఎను విట్టు - ఎగ్లె. 

(ఓర్‌ పరనై విరుప్పుణుదల్‌)- పరనా యిరుస్సా నొరువనై విరుమ్బుగై. 
అదావదు- శాస్తగమ్యనాయ్‌, అతిదూరస్థనాయ్‌, తనక్కు అణుగ అరియ 
నాయిరుక్కుమ్‌ ఈశ్వరనై రక్షకనాగవుమ్‌, భోగ్యనాగవుమ్‌ ఉజ్జీనిక్కలామ్బడి 
సన్నిహితనాయిరుక్కిట ఆచార్యనై-ఎన్లె. 

(పొట్టెన) - శడక్కెన, 

(తన్‌ కణ్‌ శెవ్చ ిత్తిరున్లు)- తూజ్యువారైప్పోలే తన్‌ కళ్లె మూడిక్కొణ్ణిరును, 

గ! ౧ గో = లై G ౧ 
మేల్‌ విళైనదు విచారియామలిరున్దు- ఎన్టపడి. 


(క్కైత్తురుత్తి నీర్‌ తూవి) - విడాయ్‌ సిఅన్లపోదు ఉపజీవిక్కలామృడి 
తురుత్తియిలే శేర్‌త్తు కరస్థమాయిరుక్కిణ జలత్తె నిలత్తిలే పోక్కు/్‌ [ై. 


144 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(అమ్బుదత్తై ప్పార్‌త్తిరుప్పాన ఫ్‌[ు)- మేఘగతమాన జలమ్‌ విడాయ్‌క్కు 
ఉదవుమెన్టు నినైత్తు ఆకాశవర్తియాయ్‌, అతిదూరస్థమా యిరుక్కిణ అమ్బుదత్తె 
స్పార్‌త్తిరుక్కుమవనైప్పోలే. అవనైస్సోలే-ఎన్టదు- అనన్‌ శెయలైప్పోలే- ఎన్టపడి. 
అల్లదు నిరుప్పుణదల్‌ - ఎన్టదోడు శేరాదిటే. “చక్షుర్లమ్యం గురుం త్యక్వా 
శాస్త్రగమ్యం తు యః స్మరేత్‌, కరస్థముదకం త్యక్వా ఘనస్థ మభివాంఛతి” 
ఎన్టు ఇవ్వర్ణన్దాన్‌ భగవద్భోధాయన కృతమాన పురాణసముచ్చయత్తిల్‌ 
ఆచార్యమాహాత్మ్య ప్రకరణత్తిల్‌ శొల్లప్పట్టదిటే. 

ముప్రైమూడన పాశురం :- అవతారిక : సమీపంలో ఉండే ఆచార్యుని 
ఒక వస్తువుగా లెక్కించకుండా, విడచి పెట్టి, “చాలా దూరంలో ఉండే 
భగవంతుడే (మనకు అక్కరవచ్చినపుడు) కావలసి వచ్చినపుడు సహాయ 
పడతాడు” అని భావించి, అతనిని ఆదరించేవాడు (కోరేవాడు) జ్ఞానహీనుడు- 
అని సోదాహరణంగా పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (ఇటై అను ఎన్టు నిట్టు) కైంకర్యం చేయదగినవాడు కాడు- 
అని విడచిపెట్టి- అని అర్థం. దీని భావమేమంటే - “శరణాగతి తన్ద తన్‌ 
ఇటైవన్‌తాలే అరణాకుమ్‌” (31) అనే రీతిలో తనచే నమస్కరింపబడదగినవాడై 
ఉండగా, అతడు మనవంటి ఒక సాధారణమానవుడు - అని తలచి, అతడు 
నమస్కరించదగినవాడు కాడు- అని విడచిపెట్టి - అని భావం. 


(ఓర్‌ పరనై విరుప్పుజుదల్‌) - పరమాత్మతై ఉండే ఒకనిని 
(అద్వితీయుని) కోరడం. దీని భావం ఏమంటే- శా(స్తాలద్యారా తెలియబడేవాడై, 
చాలా దూరంలో పరమపదంలో ఉండేవాడై, తనకు దరిచేరడానికి దుర్తభుడై 
ఉండే సర్వేశ్వరుని (ఆచార్యుని కంటే) రక్షించేవాడని, భోగ్యభూతుడని తలచి- 
అని, 


(పాట్టెన)- చటుక్కున- అని అర్థం. 
63 
(తన్‌ కణ్‌ శెమ్బ శిత్తిరున్దు)- నిద్రించేవారివలె తన కన్నులను మూసికొని- 
అని అర్థం. దీని ఫలం ఏమి ? అని విచారించకుండా- అని భావం. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 145 


(కైత్తురత్తి నీర్‌ తూవి)- దాహం కల్లినపుడు, నీరు తాగి దాహం 
తీర్చుకొనేటట్టుగా “తురత్తి” అనే పాత్రలో నీరు పోసికొని, దానిని తనచేతిలో 
పెట్టుకొని, ఆ నీటిని నేలపై పారబోసి. 


(అమ్బుదత్తై ప్పార్‌త్తిరుప్పాన థు) - మేఘంలో ఉండే నీటిని తన 
దాహాన్ని తీర్చగల్గినదని తలచి ఆకాశంలో ఉన్నదై, చాలా దూరంలో ఉండే 
మేఘాన్ని చూచేవానివలె - అని అర్థం. ఆ విధంగా అర్థాన్ని గ్రహించకపోతే, 
పాశురం ముందు భాగంలో ఉండే “విణుప్పుదలో- అనే పదప్రయోగంతో 
పొసగదుకదా! “చక్షుర్గమ్యం గురుం త్యక్వా శాస్తగమ్యం తు యః స్మరేత్‌, 
కరస్థ ముదకం త్యక్వా ఘనస్థ మభివాంఛతి” (పురాణసముచ్చయమ్‌)- కంటికి 
నేరుగా కన్పించే ఆచార్యుని విడచిపెట్టి, శాస్తం ద్యారా తెలియబడే భగవంతుని 
ఎవడు భావిస్తాడో, అతడు చేతిలో ఉండే నీటిని విడచిపెట్టి, మేఘంలో ఉండే 
నీటిని కోరేవానివంటివాడు) అని ఈ అర్థం బోధాయనమహర్షి రచించిన 
పురాణసముచ్చయంలో ఆచార్యుని గొప్పతనాన్ని తెలిపే సందర్భంలో 
చెప్పబడింది కదా! 


34. పథ్ర్‌[గు గురువై ప్పరననైన ఇగభ్ర్‌న్దు, 
మఛథ్‌/గోర్‌ పరనై వ్యలిప్పడుదల్స్‌ - ఎగ్‌గ్ర! తన్‌ 
కైప్పారుళ్‌ విట్టారేనుమ్‌ క్కాశినియిల్‌ తామ్‌ పుదైత్త, 
అప్పారుళ్‌ తేడి త్తిరివానగ్‌[గు 


ప/్‌[గుమ్‌ గురువై = తాను ఆశ్రయించిన ఆచార్యుని, వరన్‌ అన్టు ఎన = 
రక్షకం అని, ఇక్కర్‌న్దు = అవమానించి, విడచి, మగ్‌ఖు ఓర్‌ పరనై = వేొకడైన 
పరమాత్మను, వ్యక్రీపడుతల్‌ = రక్షకునిగా స్వీకరించడం (ఆశ్రయించడం), తన్‌ 
కై పొరుళ్‌ = తన చేతిలోని సంపదను, విట్టు = “ఇది చిన్నది” అని విడచిపెట్టి, 
ఆరేనుమ్‌ = ఇంకొ ఎవరైనా, తామ్‌ = తాము, కాశినియిల్‌ = భూమిలో ఉండే, 
పుదైత్త = నిక్షిప్తం చేసిన, అప్పొరుళ్‌ = ఆ సంపదను, తేడి త్తిరివానగ్‌[్భు= 
అన్వేషించేవాని చేష్టవంటిది, ఎగ్‌ = ఏమి! (విషాద సూచకం) 


146 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


తనచే ఆశయింపబడిన ఆచార్యుడు రక్షకుడు కాదని తిరస్కరించి, వేటౌొక 
పరమ పురుషుని అనువర్తించడం (ఎటువంటిది? అంటే,) - తన చేతికి లభించిన 
ధనాన్ని విడచి, వేటు వ్యక్తి భూమిలో ఉండే గుప్తవిధికోసం అన్వేషించేవాని 
పనివంటిది. అయ్యో! ఏమి అవివేకం! 


ముప్పుత్తునాలామ్‌పాట్టు :- అవతారికై - అతిసులభనాయ్‌, త్తనక్కు 
వ్కైపుగున్లిరుక్కిణ ఆచార్యనై అపరత్వబుద్ధియాలే ఉ పేక్షిత్తు అతిదుర్లభనాయ్‌, 
అనేక యత్నప్పట్టు క్కాణ వేణ్లున్చుడి యిరుక్కుమ్‌ ఈశ్వరనై అపేక్షిత్తు, 
సమయత్తిల్‌ నమక్కుదవు మెన్టు నినైత్తు అనువర్తిక్కై అజ్ఞానకార్య మెన్నుమత్తె 
ఇన్న మొరు దృష్టాంతత్తాలే దర్శిస్పిక్కిజార్‌. 

వ్యాఖ్యానమ్‌ :- (పశ్రగ్రు గురువై) - తన్నాలే పశ శ్రప్పట్టిరుక్కిణ 
ఆచార్యనై. ఆదావదు- అతిసులభనాయ్‌, త్రనక్కసేక్షితమాన దశైయిల్‌ 
రక్షకనాగవుమ్‌, భోగ్యనాగవుమ్‌, ఆశ్రయిక్కప్పట్టిరుక్కిణ ఆచార్యనై-ఎనై. 

(పరనన్హైన ఇగశ్రీల్‌న్దు) - “యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీపప్రదే గురౌ” ఎన్టు, 
భగవదవతారమాగ శాస్త్రమ్‌ శొల్లుగైయాలే పరనా యిరుక్కిణవనై. సజాతీయ 
బుద్దియాలే, ఇవన్‌ పరనన్గు - ఎన్టు అవమతిపణ్ణి క్కైవిట్టు. 

(మభ్‌శఖ్రోర్‌ పరనై న్మగీప్పడుదల్‌)- చేటే యొరు పరనై నగీప్పడుగై. 
అదావదు-అతిదుర్లభనాయ్‌, తన్‌ కణ్లుక్కు విషయమన్దిక్కే, అనేకమ్‌ 
నరుత్తప్పట్టు క్కాణవేణ్డున్చుడి యిరుప్పానాన ఈశ్వరనై, తనక్కు రక్షకనుమ్‌, 
భోగ్యనుమాగ నివైత్తు త్తన్‌ లాభార్థమాగ అనువర్తిక్కై -ఎన్లె. 


(ఎథ్‌గ)- ఇవన్‌ విట్ట విషయత్తుక్కుమ్‌, ప ఖ్‌భిన విషయత్తుక్కుముళ్ళ 
నెడు వాశియె త్తిరువుళ్ళమ్‌ ప్ర విషణ్ణరాయ్‌, ఎన్న!- ఎన్గిజార్‌. 

(తన్‌ క్కైప్పారుళ్‌ విట్టు)- వేణ్ణినపోదు వినియోగజొళ్ళలామ్బడి మడిచ్చీ 
రైయిలే కట్టి త్తన్‌ వైయిలిరుక్కిణ ధనత్తె అల్పమెన్హ నినైవాలే విట్టు. 

(ఆరేనుమ్‌ కాశినియిల్‌ తామ్‌ పుదైత్త)- వెళినిలత్తిలన్టిక్కే భూమిక్కుళ్ళే 
మ్ర్‌గ్రారేనుమ్‌ తాబ్లల్‌ పుదైత్తువైత్త, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 147 


(అప్పారుళ్‌ తేడిత్తిరివానథ్‌[్ఫు) - అన ధనత్తెత్తాన్‌ లభిక్కైక్కు త్తేడి 
త్తిరియుమవన్‌పోలే. ఇజ్లు మవన్‌ శెయల్‌పోలే - ఎన్టపడి. వశ్రలిప్పడుదల్‌ - 
ఎన్టత్తోడు శేరవేణుమిటే. “సులభం స్వగురుం త్యక్త్వా దుర్లభమ్‌ య ఉపాసతే, 
లబ్దం త్వక్వా ధనమ్‌ మూఢో గుప్త మన్వేషతి క్షితౌ” ఎన్నక్కడవదిటే. ఇన్ల శ్లోకత్తిలే 
ఉపాసతే- ఎన్టదు, ఆర్షమ్‌. ఉపాస్తే- ఎన్టపడి. 


ముప్పైనాల్గ్లన పాశురం :- అవతారిక : మిక్కిలి సులభుడై తనకు వశుడై 
ఉండే ఆచార్యుని “గొప్పవాడు కాడు” అని విడచి పెట్టి, పొందడానికి చాలా 
దుర్లభుడై, పలు ప్రయత్నాలు చేసి దర్శించదగినవాడై ఉండే సర్వేశ్చరుని- “మనకు 
కావలసి వచ్చినపుడు సహాయం చేస్తాడు” అని తలచి ఆరాధించడం జ్ఞానం 
లేని పని- అనే విషయాన్ని ఇంకొక ఉదాహరణాన్ని ప్రదర్శించి, ఈ పాశురంలో 
పల్కుతున్నారు. 

వ్యాఖ్యానం :- (ఏశ్ర్‌శ్రై గురువై) తాను ఆశ్రయించిన ఆచార్యుని- అని 
అర్థం. దీని భావమేమంటే - చాలా సులభుడై, తనకు అవసరమైనపుడు 
రక్షకునిగా, భోగ్యునిగా (ఉపాయంగా, ఉపేయంగా) ఆశ్రయింపబడే 
ఆచార్యుని- అని, 

(పరన్‌ అన్జు ఎన ఇకళ్టీల్‌న్దు) - “యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీప ప్రదే గురౌ, 
మర్యబుద్దిః శ్రుతం తస్య సర్వం కుంజరశాచవత్‌ొ (భాగవతమ్‌) అనే భాగవత 
ప్రమాణానుసారం ఆచార్యుని భగవదవతారంగా శాస్త్రం తెల్పుతున్నందున, 
నిజానికి గొప్పవాడై ఉండగా, “ఇతడు కూడా ఒక సామాన్య మానవుడే” అని 
తలచి, ఇతడు గొప్పవాడు కాడు - అని అవమానించి, విడచిపెట్టి- అని భావం. 


(మ్‌/గోర్‌ పరనై వశ్రలిప్పడుదల్‌- వేటొక పరమాత్మను ఆరాధించడం- 
అని అర్థం. దీని భావమేమంటే - పొందడానికి చాలా దుర్లభుడై, కంటికి 
కన్పించకుండా ఉండేవాడై, పలు ప్రయత్నాలను చేసినా కన్పించని రీతిలో 
ఉండేవాడైన సర్వేశ్వరుని తనకు రక్షకుడని (శరణమని), భోగ్యభూతుడని 
(ఉపాయమని, ఉపేయమని) తలచి, అతనిని పొందడానికి పాటుపడడం- అని. 


148 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(ఎథీగీ!) - ఇతనిచే విడువబడిన ఆచార్యునకు, ఆశ్రయింపబడిన 
సర్వేశ్య్వరునకు మధ్య ఉండే మిక్కిలి హెచ్చు తగ్గులను తలచి, విషాదంతో 
“ఎభ్ర్‌ల్రేగ్‌ అని అంటున్నారు. 


(తన్‌ కైస్సారుళ్‌ విట్టు) -ఆవశ్యకమైనపుడు ఉపయోగించు కొనేటట్టుగా 
తన వస్త్రంలో ముడికట్టుకొని ఉన్నందున తన చేతిలో ఉండే సంపదను అది 
కొంచెమనే భావనతో విడచి పెట్టి, 


(ఆరేనుమ్‌ కాశినియిల్‌ తామ్‌ పుదైత్త)- తనకు లభించని చోట కాకుండా, 
తమ భూమి లోపల వేణెవరైనా దాచి పెట్టి ఉంచిన, 


(అప్పారుళ్‌ తేడి త్తిరివాన ఖీ[౧)) - ఆ సంపదను తాను పొందడానికి 
వెదకుతూ తిరిగే వానివలె - అని అర్థం. ఇక్కడ కూడా 'వకగీపడుదలొ' అనే 
పదంతో పొసగాలి కనుక, “తేడిత్తిరివాన శై” అనే ప్రయోగానికి “వెదకి 
తిరిగేవాని చేష్టవలె” అనే అర్థాన్ని గ్రహించాలి. “సులభం స్వగురుం త్యక్త్వా 
దుర్లభం య ఉపాసతే, లబ్బం త్యక్త్వా ధనం మూడో గుప్త మన్విష్యతి క్షితౌ” 
(తనకు వశుడై ఉండే ఆచార్యుని విడచి, పొందడానికి దుర్లభుడైన భగవంతుని 
ఎవడు రక్షకునిగా భావిస్తాడో, ఆ జ్ఞానహీనుడు చేతిలో ఉండే వస్తువును విడచి, 
భూమిలో దాచి పెట్టిన నిధిని అన్వేషించేవానితో సమానుడు) అని చెప్పబడినది 
కదా! ఈ శ్లోకంతో బుషి ప్రయోగమైనందున “ఉపాసతే” అనే దానిని “ఉపాస్తే” 
అని (గ్రహించాలి. 


35. ఎను మనైత్తుయిర్‌క్కుమ్‌ ఈరణ్ణాయ్‌ నారణనుమ్‌ 

అన్గుమ్‌ తన్నారియన్‌పాల్‌ అన్సొరీయిల్‌, - నిన 

పునల్‌ పిరిన్స పజ్బయత్తె ప్పొజ్లు శుడర్‌ వెయ్యోన్‌, 

అనలుమి|గైన్లు తానులర్‌త్తియ [గ 
నిన పునల్‌ = తాను నిలచి ఉండే నీటిని, పిరిన్స = విడచిపెట్టిన, పజ్వయత్తె = 
తామరపూవును, పొజ్ఞు శుడర్‌ = జ్యోతిస్ఫరూపుడైన, వెయ్యోన్‌ = సూర్యుడు, 
తాన్‌= (దానిని వికసింపజేసే) తానే, అనల్‌ ఉమిభ్రన్దు = తన జ్యోతిస్సు అనే 
నిప్పును ఉమిసి, అలర్‌త్తియ/గ్‌[గు = శుష్కింపజేసేటట్టే, ఎన్టుమ్‌ = అన్ని 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 149 


కాలాలలోను, అనైత్తు ఉయిర్‌క్కుమ్‌ = జీవులందటికి, ఈరమ్‌ శెయ్‌ = కరుణను 
చూపే, నారణనుమ్‌= సర్వేశ్వరుడు కూడా, తన్‌ ఆశారియన్‌ పాల్‌ = (ఒక 
మానవుడు) తనకే చెందిన ఆచార్యుని పట్ట, అన్ను ఒpీయిల్‌ = భక్తినికల్లి 
ఉండకపోతే, అన్టుమ్‌ = కోపాన్ని పొందుతాడు. 


ఆత్మలన్నిటిపట్ల ఎల్లప్పుడు కరుణ జూపే నారాయణుడుకూడా, స్వాచార్యుని 
పట్ల భక్తిలేనివానిని నిగ్రహిస్తాడు. ఇది ఎటువంటిది? అంటే, తనకు ధారకమైన 
నీటిని విడచి బయటపడిన తామరపూవును, తేజస్వి అయిన సూర్యుడే తన 
వేడిమిని వ్యాపింపజేసి, ఎండిపోయేటట్లు చేస్తాడు. 


ముప్పత్రకామ్‌సాట్టు :- అవతారికై - ఆసన్నమాయ్‌, సులభమాన ఆచార్య 
విషయత్తె విట్టు, దూరస్థమాయ్‌ దుర్హభమాన ఈశ్వరవిషయత్తె ఆశైప్పడువార్‌ 
అజివిలిగళ్‌- ఎన్నుముత్తె దృష్థాంతద్వయత్తాలే దర్శిప్పిత్తార్‌, కీకర్‌, ఆచార్య 
విషయత్తిల్‌ ప్రేమను గై వనుక్కు ఈశ్వరన్‌ ఒరుకాలముమ్‌ అను గ్రహమ్‌ 
పణ్ఞాన్‌; నిగ్రహమే పణ్జుమెన్నుముత్తె సదృష్టాంతమాగ అరుళిచ్చెయ్‌ గిటార్‌, 
ఇదిల్‌. 

వ్యాఖ్యానమ్‌ ఫా (ఎన్టుమ్‌)- ఎల్లా క్కాలత్తిలుమ్‌. 

(అనైత్తుయిర్‌క్కుమ్‌) - ఎల్లా ఆత్మాక్కళుక్కుమ్‌, 

(ఈరమ్‌ శెయ్‌ నారణనుమ్‌) - తబ్జళి పణ్ఞానిజ్కుమ్‌ సర్వేశ్వరనుమ్‌. 
నారణను మెన్టదు. “ఉజవేల్‌ నమక్కిజ్గొట్టరీక్క వాశ్రలీయాదు” ఎన్లిణపడియె 
సకలాత్మాక్కళోడుమ్‌ అవర్దనీయమాన సంబంధ ముడైయవనాగ్రెయాలే, 
సర్వవత్సలనెన్టు తో శ్ర్‌శ్రుగైక్కాగ. 

(అన్టుమ్‌)- నిగ్రహత్తె ప్పణ్ఞానిణ్ముమ్‌, అన్టుదల్‌ - విడుదల్‌. 

(తన్నారియన్‌సొల్‌ అన్నా శ్రలీయిల్‌) తన్నాచార్యన్‌పక్కల్‌ ప్రేమమ గ్రూల్‌. 
అదావదు. కీకగ్‌ చ్చొన్నపడియే ఇత్రైయన్‌ అన్జు- ఎన్టుమ్‌, పరనన్దు - ఎన్టుమ్‌ 
నినైత్తు. త్తానవనై విడున్చుడి తద్విషయ ప్రేమమ్‌ కులైయిల్‌- ఎన్లె. 


150 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(నిన పునల్‌ పిరిన్స పజ్జయత్తై)- ఉత్పత్తియే తొడజ్లి త్తనక్కు ధారకమాగ 


@ జ 
ప్పథ్‌గీనిన జలత్తె విట్టగన్ట తామరైయె. 

(పొబ్లుశుడర్‌ వెయ్యోన్‌)- కిళర్‌న్స తేజస్రైయుడైయనాయ్‌, ఉష్ణకిరణ 
నాన ఆదిత్యన్‌. అదావదు- “శెబ్ల్షములమన్దరళ్డేర్‌ వెజ్లదిరోర్‌క్కల్లాల్‌ అలరావాల్‌” 
ఎన్లిణపడియే నీరై ప్పిరియామల్‌ నిజ్కుజ్ఞాలత్తిల్‌ ఎన్టు మొక్క త్తన్నుడైయ 

గ. రా ౧ చి [రో జూం రా 
కిరణజ్లలాలే అదుక్కు నికాసత్తె చెయ్‌దుక్కొణ్డు పోరువన్‌ - ఎన్నై. 

గ్‌ వై య్‌ య 

(అనలుమిశ్రీల్‌న్దు తామలర్‌త్సియ(/ు) - నెరుప్పై యుమిశ్రీల్‌న్లు తానత్తె 
యులర్‌త్తి విడుమాప్పోలే- ఎన్లె. ఇత్తాల్‌- నీరై ప్పిరియామల్‌ నిజ్కుజ్యాలత్తిల్‌, 
తామరైయై అలర్‌త్తక్కడన ఆదిత్యన్లానే, నీరై ప్పిరిన్స కాలత్తిల్‌, నెరుప్పై 

టే ఉత అ) ౧ న్‌ ౨ హైం 
యుమిశ్రీల్‌న్దు అత్తె యులర్‌త్తి నిడుమాస్ఫోలే, ఆచార్యసంబంధమ్‌ కులైయామల్‌ 
నిన్దకాలత్తిలే ఎను మొక్క అనుగ్రహశీలనాయ్‌, ఇవన్‌ స్వరూపత్తె వికసిప్పిక్కుమ్‌ 
ఈశ్వరన్లానే, ఆచార్య సంబంధం కొలైన్హాల్‌, నిగ్రహశీలనాయ్‌, ఇవన్‌ స్వరూపత్రె 
సంకోచప్పిత్తు విడుమెన్టదాయి శ్రీగ్రు. “నారాయణోల౨_ పి వికృతిం యాతి గురోః 
ప్రచ్యుతస్య దుర్భుద్దేః, కవులం జలాదపేతం శోషయతి రని ర్న తోషయతి” 
ఎన్నక్కడవదిటే. 

ముప్పైఐదన పాశురం :- అవతారిక : సమీపంలో ఉన్నందున దరి 
చేరడానికి సులభుడైన ఆచార్యుని విడచిపెట్టి, దూరంలో ఉన్నందున 
దరిచేరడానికి వీలు కానివాడై ఉండే సర్వేశ్వరుని పొందాలని ఆశ పడేవారు 
జ్ఞానహీనులు - అనే విషయాన్ని గడచిన రెండు పాశురాలలో రెండు 
ఉదాహరణాలను చూపి వివరించారు. ఆచార్యుని విషయం (పమ (భక్తి) 
లేనివారికి సర్వేశ్వరుడు ఏనాడూ అనుగ్రహించడు; కోపిస్తాడు - అనే విషయాన్ని 
ఉదాహరణాన్ని చూపుతూ ఈ పాశురంలో పల్కుతున్నారు. 


వ్యాఖ్యానం :- (ఎన్టుమ్‌)- అన్ని కాలాలలోను, 


(అనైత్తుయిర్‌క్కుమ్‌) ఆత్మలన్నిటిపట్ట, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 151 


(ఈరమ్‌ శెయ్‌నారణనుమ్‌) - దయ చూపే సర్వేశ్వరుడు కూడా- అని 
అర్థం. “నారణన్‌” అనే పదం “ఉణవేల్‌ నమక్కు ఇజొరీక్క ఒశ్రలీయాదు” 
(తిరుప్పావై-28) అనే రీతిలో అన్ని ఆత్మలతో పోగొట్టుకోవడానికి ఏలు లేని 
సంబంధాన్ని కలవాడైనందున, అందటి పట్ట వాత్సల్యాన్ని కలవాడు - అని 
వ్యక్తం కావడంకోసమే ప్రయోగింపబడింది. 


(అన్టుమ్‌) = కోపాన్ని పొందుతాడు. “అన్దుతల్‌”- అనే పదం కోపాన్ని 
తెలుపుతుంది. 


(తన్నారియన్‌ పాల్‌ అన్ను ఒశ్రీల్రీయిల్‌)- ఒక ఆత్మకు (చేతనునకు) 
తన ఆచార్యునిపట్ట భక్తిలేకుండా పోతే, గడచిన పాశురాలలో తెలుపబడిన 
రీతిలో, “ఇతడు మనవంటివాడే” అనే భావనతో “మనకు స్వామి (శేషి కాడు” 
అని, “పరుడు కాడు” అని తలచి, తాను అతనిని విడచేటట్లుగా తన ఆచార్యుని 
పట్ల భక్తి లేకుండా పోతే, 

(నిన పునల్‌ పిణిన్ద పజ్జయత్తై) - తాను జన్మించడానికి, పెరగడానికి 
ఆధారంగా చేసికొన్న నీటినుండి బయటకు తీయబడిన తామరపూవును. 

(పాజ్ఞు శుడర్‌ వెయ్యోన్‌)- మిక్కిలి వృద్దిచెందే జ్యోతిస్సును కలవాడై, 
జ్వలించే (ప్రకాశాన్ని కల సూర్యుడు. “శెబ్లముల మన్దరమ్‌ శేర్‌ వెబ్లదిరోజ్కల్లాల్‌ 
అలరావాల్‌” (పెరుమాళ్‌ తిరు-5-6) (తామరపూల ఆకాశంలో (ప్రకాశించే 
సూర్యుని చూచి తప్ప వేజొకరికి వికసించనట్లే) అనే విధంగా నీటిలో 
ఉండేటపుడు ఎల్లప్పుడు తన కిరణాలతో దానిని వికసింపజేసే సూర్యుడు- 
అని భావం. 


(అనల్‌ ఉమిశ్రీర్‌న్లు తాన్‌ ఉలర్‌త్తియ గ్‌ శ్రై)- నిప్పును వెలువరించి, ఆ 
సూర్యుడు ఆ తామరపూవును శోషింపజేసేటట్లే - అని భావం. నీటిలో ఉండే 
కాలంలో తామరను వికసింపజేసే అదే సూర్యుడు, నీటిలోనుండి బయటకు 
తీసివేయబడినపుడు తన కిరణాలతో నిప్పును ఉమిసి, దానిని ఎండిపోయేటట్లు 
చేసేటట్సే, ఆచార్యునితో సంబంధం విడువకుండా ఉండే కాలంలో ఎల్లప్పుడు 


152 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


చేతనునకు దయచూపే సర్వేశ్యరుడే, ఆచార్యునితో సంబంధం లేకుండా పోతే 
ఇతనిపట్ల కోపించి, ఇతనిని జ్ఞానహీనుని చేస్తాడు - అని భావం. 


“నారాయణో సి వికృతిం యాతి గురోః ప్రచ్యుతస్య దుర్చుద్దేః కనులం 
జలాదపేతం శోషయతి రవి ర్న తోషయతి” (ఆచార్యుని విడచిపెట్టిన 
జ్ఞానహీనుని పట్ల శ్రీమన్నారాయణుడు కూడా కోపాన్నే పొందుతాడు. నీటినుండి 

Sy a 
దూరమైన తామరపూవును సూర్యుడు శోషింప జేసాడే తప్ప, వికసింపజేయడు) 
అని చెప్పబడింది కదా! 


36. విల్లార్‌ మణి కొకగీక్నుమ్‌ వేజ్జడప్పొజ్మున్గు ముదల్‌, 
శెల్లార్‌ ప్యార్రీల్‌ శూ! తిరుప్పదిగళ్‌, - ఎల్లామ్‌, 
మరుళా మిరుళోడ మత్తగత్తు త్తన్లాళ్‌, 
అరుళాలే వైత్త అవర్‌ 


విల్‌ ఆర్‌ = తేజస్సు నిండుగా కల, మణి = రత్నాలను, కొభ్రీక్కుమ్‌ = పోగు 
చేసే, వేబ్లడమ్‌ = తిరువేంగడమనే, పొణ్కున్టు ముదల్‌ = అందమైన పర్వతం 
మొదలైన, శెల్టార్‌ = మేఘాలు వచ్చి వాలే, పొభ్రీల్‌ శూక్ర్‌ = తోటలచే చుట్టబడి 
ఉండే, తిరుప్పదికళ్‌ ఎల్హామ్‌ = దివ్యదేశాలన్నీ, మరుళామ్‌ ఇరుళ్‌ = అజ్ఞానమనే 
చీకటి, ఓడ= చాలా తొందరగా తొలగిపోయేటట్టుగా, మత్తకత్తు = (శిష్యుని) 
శిరస్సుపై, తన్‌ తాళ్‌ = తన శ్రీచరణాలను, అరుళాలే = తన నిర్హేతుక కృపతో, 
వైత్త = పెట్టిన, అవర్‌ = ఆ అచార్యులే. 


మిక్కిలి ప్రకాశాన్ని కల రత్నాలు చేరే చోటు అయిన వేంకటాచలం 
మొదలుగా గల కాలమేఘాలు సంచరించే దివ్యదేశాలు అన్నీ - అజ్ఞానాంధకారం 
తీరేటట్లుగా తలపై తన శ్రీచరణాలను పెట్టిన ఆచార్యుడే. (ఆచార్యుడే సర్వస్వం - 
అని భావం). 

ముప్పత్తాణామ్‌పాట్టు :- అవతారికై - సచ్చిష్యనాయ్‌, సదాచార్య 
ప్రేమముడైయవనా యిరుక్కు మవనుక్కు సకలదివ్యదేశజ్ఞళుమ్‌ తన్నాచార్యనే- 
ఎన్సిజార్‌. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 153 


వ్యాఖ్యానమ్‌ ఫా (విల్లార్‌ నుణి కొకరీక్కుమ్‌) - తేజస్సుమిక్కిరున్లుళ్ళ 
రత్నజ్లశై త్తిరువరు విగళానవై కొ భ్రలీత్తేజానిజ్కుమ్‌. విల్లానదు - తేజస్సు, ఆర్‌దల్‌ 
- మిగుది. “పన్‌నుణి నీరోడు పారుదురుళుమ్‌ కానముడైయ వేజడమిటే”. 

(వేబ్ణడప్పాట్కున్దుముదల్‌) - తిరువేజ్ఞడ మెన్గిణ తిరునామత్తెయుడైత్తాయ్‌, 
సర్వస్ప్రృహణీయమాన తిరుమలై తొడక్కమాయుళ్ళ. 


(శెల్లార్‌ పాట్రర్రీల్‌ శూశ్రీల)- ఉయరత్తిన్‌ అతిశయత్తాలే మేఘజ్ఞళ్‌ వన్దు 
పడియుమృడి యిరుక్కుమ్‌ సౌకలీల్‌గళాల్‌ శూశ్రీరిప్పట్టిరుక్కిజ. శెల్‌ - మేఘమ్‌. 
ఆర్‌దల్‌ - పడిదల్‌. 


(తిరుప్పదిగళెల్లామ్‌)- ఉగన్దరులిన నిలజ్ఞలాన దివ్యదేశజ్ఞలెల్లామ్‌. 


(మరుళా మిరుళోడ)- అజ్ఞానాంధకారమానదు అతిశీ ఘ్రమాగ స్పోమ్బడి 
యాగ. 


(నుత్తగత్తు త్తన్లాళ్‌ అరుళాలే వైత్తవర్‌) - శిష్యన్‌ శిరస్సిలే తమ్ముడైయ 
తిరువడిగతై హేత్వం తరజ్ఞళాలన్దిక్కే, కృ పైయాలే వైత్తరుళిన ఆచార్యరాన అవర్‌ 
అ వె. అర్బాస్టలజకై చ్చాన్న ఇదు, పరవ్యూహాది స్థలజ్గళుక్కెల్లామ్‌ ఉపలక్షణమ్‌. 
పరవ్యూహాది పంచస్థలముమ్‌ ఆచార్యనే ఎన్టిరుక్కక్కడవన్‌ ఎన్నుమత్తె 
“పొట్టుక్కేట్కు మిడమ్‌” ఎన్టు తుడజ్లి సిల్రైలోకాచార్యర్‌ అరుళిచ్చెయ్‌దారిటే. 

అ అ Ua 
“యేనైవ గురుణా యస్య న్యాసవిద్యా ప్రదీయతే, తస్య వైకుంఠదుగ్గాదుబ్ది 
ద్వారకా స్పర్వ ఏవ సః” ఎన్లిణ వచనమ్‌ ఇదుక్కు సంవాదమాగ అనుసంధేయమ్‌. 


ముప్పై ఆరవ పాశురం :- అవతారిక : సచ్చిష్యుడై, సదాచార్యుని పట్ల 
భక్తిని కలవానికి అన్ని దివ్యదేశాలు ఆ ఆచార్యుడే- అని అంటున్నారు. 


వ్యాఖ్యానం :- (విల్లార్‌ నుణి కొలీక్కుమ్‌) - కాంతిని మిక్కిలిగా కల్లిన 
రత్నాలను శ్రీవేంకటాద్రిపై ఉండే కొండవాగులు గుంపులు గుంపులుగా 
కొట్టుకొనివస్తాయి. “విలో'- అనే పదం ఇక్కడ కాంతిని తెల్పుతుంది. “ఆర్‌తల్‌” 
అంటే -మిక్కిలి- అని అర్థం. “నన్‌ మణివణ్ణనూర్‌ ఆళియుమ్‌ కోళరియుమ్‌ 


154 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


సాన్‌మణి ముశ్ర్‌శ్రుముమ్‌ పూమరముమ్‌, వన్‌ మణినీరొడు పొరుదురుళుమ్‌ 
కానముమ్‌ వానరముమ్‌ వేడుముడై వేజ్లడమ్‌” (నాన్ముకన్‌ తిరు-47) కదా! 


(శెల్టార్‌ పాగీల్‌ శూ!గ్‌)- మిక్కిలి ఎత్తుగా ఉన్నందున మేఘాలు వచ్చి 
నిలచే చోటు అయిన ఉద్యానవనాలను చుట్టూ కల్గిన. “శెలొ -అంటే మేఘం. 
“ఆర్‌తలో' అంటే- వచ్చి వాలడం. 


(తిరుప్పదికళెల్లామ్‌)- భగవంతుడు వేంచేసి ఉండే దివ్యదేశాలు అన్నీ. 


(మురుళామ్‌ ఇరుళోడే) - జ్ఞానం లేకపోవడమనే తమస్సు మిక్కిలి త్వరగా 
తొలగిపోయే రీతిలో, 


(మత్తకత్తు త్తనన్‌తాళ్‌ అరుళాలే వైత్తవర్‌)- శిష్యుని తలపై తమ 
శ్రీచరణాలను, ఆ శిష్యుడు సమర్పించే ధనం మొదలైనవానివల్ల కాకుండా, 
కేవలం కృపతో పెట్టిన సదాచార్యుడు- అని భావం. ఇక్కడ దివ్యదేశాలను 
గూర్చి ప్రస్తావించడం పర-వ్యూహ-విభవ- అంతర్యామి- అనే భగవానుడు 
వేంచేసి ఉండే మిగిలిన సన్నివేశాలన్నిటినీ ఉపలక్షణ రీతిలో తెల్పుతుంది- 
పరం, వ్యూహం, విభవం, అంతర్యామి, అర్భ- అనే అయిదు బోటు ఆచార్యుడే- 
అని శిష్యుడు భావించాలి- అనే విషయాన్ని “పొట్టు క్కేట్టు మిడముమ్‌, కూప్పీడు 
కేట్కు మిడముమ్‌, కుదిత్త విడముమ్‌, వలైత్త విడముమ్‌, ఊట్టు మిడముమ్‌ 
ఎల్లామ్‌ వకుత్తమిడమే ఎన్టిరుక్కక్కడవన్‌” (శ్రీవచనభూషణమ్‌-453) (స్తుతిని 
వినోచోటు, పిలుపును వినే చోటు, కిందకు దుమికి అవతరించే చోటు, 
అంతర్యామిగా అంతటా వ్యాపించిన చోటు, ఆరాధనను స్వీకరించే చోటు- 
(పరత్వాదిపంచకం) అన్నీ ఆచార్యుడే అని భావించాలి). అని శ్రీపిళ్సైలోకా 
చార్యుల వారు పలికారు కదా! “మేనైన గురుణా యస్య న్యాసవిద్యా ప్రదీయతే, 
తస్య వైకుంఠదుగ్గాబ్ది ద్వారకా స్సర్వ ఏవ సః” (ఏ ఆచార్యునిచే ఒక శిష్యునకు 
శరణాగతి విద్య ఉపదేశింపబడిందో, ఆ శిష్యునకు ఆ ఆచార్యుడే శ్రీ వైకుంఠం 
క్షీరాబ్ది, ద్వారక మొదలైన అన్ని దివ్యదేశాలు) అనే వచనం దీనికి ప్రమాణాలుగా 
అనుసంధేయం. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 155 


37. పొరుళు ముయిరు ముడమ్బుమ్‌, పుగలుమ్‌ 

తెరుళుమ్‌ కుణముమ్‌ కెయలుమ్‌, - అరుళ్‌ పురిన్ద 

తన్నారియన్‌ పొరుట్టా చ్చజ్లజ్బిజ్లెయ్‌బవర్‌ నెబ్టు, 

ఎన్నాళు మాలుక్కిడమ్‌. 

పొరుళుమ్‌ = తన సంపద, ఉయిరుమ్‌ = తన ప్రాణం, ఉడమ్బుమ్‌ = 
తన శరీరం, పుకలుమ్‌ = తన గృహం, తెరుళుమ్‌ = తన జ్ఞానం, కుణముమ్‌ = 
తన గుణాలు, శెయలుమ్‌ = తన కృత్యాలు - అనే అన్నీ, అరుళ్‌ పురిన్ద = 
తనకు అనుగ్రహించిన, తన్‌ ఆశారియన్‌ పొరుట్టా = తన ఆచార్యునికోసం - 
అని, శబ్లబ్పమ్‌ శెయ్‌పవర్‌ = సంకల్పం చేసేవారి, నెష్టు = మనస్సు, ఎన్నాళుమ్‌= 
అన్ని సమయాలలో, మాలుక్కుమ్‌ = సర్వేశ్వరునకు, ఇడమ్‌ = ప్రీతితో నివసించే 
చోటు. 


సంపద, ప్రాణం, శరీరం, గృహం, జ్ఞానం శమదమాది గుణాలు, చేసే 
కార్యాలు - అన్నీ తనపట్ల కృపను చూపిన ఆచార్యునికోసమే అని సంకల్పించే 
సచ్చిష్యుల మనస్సు శ్రియఃపతికి నిత్యవాసస్థానం. 

ముప్పత్తేధ్రామ్‌పాట్టు :- అవతారికై : అర్థ-ప్రాణ- శరీరాదిగళెల్లామ్‌ 
ఆచార్యశేషమాగ అనుసంధిత్తిరుక్కునువర్‌ గల్‌ నెళ్లు సర్వేశ్వరనుక్కు 
సర్వకాలముమ్‌ వాసస్థానమ్‌ - ఎన్లిటార్‌. 


వ్యాఖ్యానమ్‌ : (పొరుళుమ్‌)- తనక్కుణ్ణ్హాన అర్థముమ్‌, 
(ఉయిరుమ్‌)- తన్నుడైయ ప్రాణనుమ్‌, 
(ఉడమ్బుమ్‌)- తన్నుడైయ శరీరముమ్‌, 
(పుగశ్రీముమ్‌)- తన్నుడైయ గృహముమ్‌, 

(తెరుళుమ్‌)- తన్నుడైయ జ్ఞానముమ్‌, 

(కుణముమ్‌)- తన్నుడైయ శమాదిగుణజ్లళుమ్‌. 


(శెయలుమ్‌)- తన్నుడైయ ప్రవృత్తిగళుమ్‌. ఇవై ఎల్లావ థ్‌ బ్రియుమ్‌. 


156 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(అరుళ్‌ పురిన్హ తన్నారియన్‌ పొరుట్టాయ్‌) - ఒరు హేతువనిక్కే యిరుక్క 
చ్చెయ్‌దే, కృపైయై ప్పణ్ణి తన్నై అజ్లీకరిత్త తన్నుడైయ ఆచార్యన్‌ పారుట్టాగ. 
తచ్చేషమాగ - ఎన్టపడి, 

(శజ్లబ్పళ్ళాయ్‌ బవర్‌ నెళ్టు) - సంకల్పమ్‌ పణ్జుమవర్‌గళ్‌ నెళ్టు. అప్పడి 
సజ్కల్సిత్తిరుక్కుమవర్‌గళుడైయ హృదయ మెన్టపడి. 

(ఎన్నాళు మాలుక్కిడమ్‌) - ఎల్లాక్కాలముమ్‌ సర్వేశ్వరనుక్కు వాసస్థానమ్‌. 
ఇవన్‌ సకలముమ్‌ తన్నాచార్యనుక్కు శేషమెన్టు సంకల్పిత్తు “తేవు మథ్‌గణి 
యేన్‌” ఎన్టిరుక్క, అవన్‌ ఇవనుడైయ హృదయత్తె త్తానాదరిత్తు క్కొణ్ణిరుక్కు 

అ రూ వై దీ హా 
మాయి థు. “శరీరం వసు విజ్ఞానం వాసః కర్మ గుణానసూన్‌, గుర్వర్థం 
ధారయేద్యస్తు స శిష్యో నేతరః స్మృతః, గుర్వర్థం స్వాత్మనః పుంసః కృతజ్ఞస్య 
మహాత్మనః, సుప్రసన్న స్సదా నిష్ణు రది తస్య నిరాజతే” ఎన్జు జయసంహితై 
యిలే, శ్రీనవరాహనాయనార్‌ అరుళిచ్చెయ్‌ద వచనమ్‌ ఇదుక్కు సంవాదమాగ 
అనుసంధేయమ్‌. 


ముప్పై ఏడన పాశురం :- అవతారిక : సంపద (ధనం) ప్రాణం, దేహం- 
మొదలైనవి అన్నీ ఆచార్యుని కోసమే- అని తలచి వర్తించేవారి మనస్సు, 
సర్వేశ్వరునకు అన్ని కాలాలలో నివాసస్థానమై ఉంటుంది- అని ఈ పాశురంలో 
పల్కుతున్నారు. 

వ్యాఖ్యానం :- (పొరుళుమ్‌) - తన సంపద, 

(ఉయిరుమ్‌) -తన ప్రాణం, (ఉడలుమ్‌)- తన దేహం, 

(పుకశ్రిమిమ్‌)- తాను నివసించే గృహం, 

(తెరుళుమ్‌) - తన జ్ఞానం 

(గుణముమ్‌)- తన పాండిత్యం, నమత మొదలైన గుణాలు, 


(శెయలుమ్‌)- తాను చేసే పనులు - అనే ఇవి అన్నీ, 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 157 


(అరుళ్‌ పురిన్ష తన్‌ ఆశారియన్‌ పొరుట్టా) - ఏ హేతువు లేకుండానే 
(సహజంగానే కృపతో) మంత్రోపదేశం మొదలైనవానిని చేసి, తనని శిష్యునిగా 
పరిగ్రహించిన తన ఆచార్యునికోసమే- అని అర్థం. అవి అతనికి చెందినవి 
అని తలచి- అని భావం. 


(శజ్ఞబ్సమ్‌ శెయ్‌పవర్‌ నెళ్లు)- అని భావించేవారి మనస్సు. ఆ విధంగా 
తలచేవారి హృదయం- అని అర్థం. 


(ఎన్నాళుమ్‌ మాలుక్కు ఇడమ్‌)- అన్ని కాలాలలోను సర్వేశ్వరునకు 
నివాసస్టానమై ఉంటుంది. ఇతడు తన సమస్తాన్ని తన ఆచార్యునకే చెందినది. 
అని, “తేవు మథీఇటియేన్‌” (కణ్ణినుణ్‌ శిణుత్తామ్సు-2) (ఇంకొక దైవాన్ని 
తెలియను) అని ఉండాలి. ఆ విధంగా ఉంటే, సర్వేశ్వరుడు ఇతని హృదయాన్ని 
అభిమానించి, తన నివాసస్థానంగా చేసికొంటాడు - అని భావం. “శరీరం 
వసు విజ్ఞానం వాసః కర్మ గుణానసూన్‌, గుర్వర్థం ధారయేద్యస్తు స శిష్త్యో 
నేతరః సతః, గుర్వర్థం స్వాత్మనః పుంసః కృతజ్ఞస్య మహాత్మనః, సుప్రసన్నః 
సదా విష్ణుః హృది తస్య విరాజతే” (జయాఖ్యసంహిత) (శరీరం, ధానం, జ్ఞానం, 
నివాసం చేసే కర్మలు, గుణాలు, ప్రాణం- అనే అన్నీ ఆచార్యునికోసమేనని 
ఎవడు కలిగి ఉంటాడో, అతడే శిష్యుడు. అన్యుడు శిష్యుడు కాడు- అని శాస్త్రాలు 
పల్కుతున్నాయి. గురువు కోసంగా తనను నివేదించుకొని, ఉపయోగపడేవాడై, 
చేసిన మేలును మరువనివాడై, అందువల్లనే, గొప్పవాడై ఉండే శిష్యుని పట్ల 
చాలా ప్రీతిని కలవాడై భగవంతుడు అతని మనస్సులో (ప్రకాశిస్తాడు) అని 
శ్రీపాంచరాత్రానికి చెందిన జయాఖ్యసంహితలో శ్రీవరాహస్వామిపల్కిన సూక్తి 
ఈ అర్థానికి ప్రమాణంగా అనుసంధేయం. 


38. తేనార్‌ కమలత్తిరుమామగళ్‌ కొకగునన్‌, 
తానే కురువాగి త్తన్నరుళాల్‌, - మానిడర్‌క్కాయ్‌ 
ఇన్నిలత్తే తోన్దుదలాల్‌, యార్‌క్కు మవన్‌ తాల్లిణెయె 
ఉన్నువదే శాల వుజుమ్‌ 


158 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


తేన్‌ ఆర్‌ = తేనె నిండిన, కమలమ్‌ = తామరపూవును నివాసంగా చేసికొన్న 
తిరు మామకళ్‌ = లక్ష్మీదేవి యొక్క కొకగునన్‌ = వల్లభుడైన సర్వేశ్వరుడు, 
తానే=పరమాత్మ అయినతానే, కురు ఆకి = మానవరూపాన్ని ధరించిన 
ఆచార్యుడై తన్‌ అరుళాల్‌ = తన కృపతో, మానిడర్‌క్కాయ్‌ = మానవులకోసం, 
ఇన్నిలత్తే = వారు నివసించే ఈలోకంలో, తోన్టుదలాల్‌ = అవతరించినందువల్ల, 
యార్‌క్కుమ్‌ = అందు జీవులు, అవన్‌ తాళ్‌ ఇత్రైయై = ఆ ఆచార్యుని 
శ్రీచరణాలను, ఉన్నువదే= పొందదగినవి - అని పల్కడమే, శాల ఉణుమ్‌ = 
స్వరూపానికి చాలా తగినది. 


తేనె నిండుగా ఉండే తామరపూవులో అవతరించిన లక్ష్మీదేవికి వల్లభుడైన 
భగవానుడే తన కృపతో మనుషరూపి అయిన ఆచార్యునిగా మనవంటి వారికోసం 
ఈ భూలోకంలో అవతరించినందున, ఆత్మలన్నిటికి ఆ ఆచార్యుని శ్రీచరణాలు 
రెండిటిని అనుసంధించడమే చాలా తగినది. 

ముప్పత్తెట్టామ్‌పాట్టు :- అవతారికై - ఆచార్యవైభవత్తై బహువిధమాగ 
అరుళిచ్చెయ్‌దార్‌, కీక్టగ్‌. అదెల్లామ్‌ తగు మెన్సెక్కాగ ఆచార్యన్‌ భగవదవతార 
మెన్నుమత్తె ప్రకాశిప్పిత్తు ఇప్పడియిరుక్కైయాలే ఎల్లార్‌క్కుమ్‌ అవర్‌ తిరువడిగలై 
అనుసంధిక్కునుదే మిగవు మనురూపమెన్దు ఇవ్వర్థత్తె నిగమిక్కిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ :- (తేనార్‌ కమలత్తిరుమామగళల్‌ కొక్రియినన్‌)- తన్నోట్టై 
స్పర్శత్తాలే ఎప్పోదు మొక్క శెవ్వి పెథ్‌గీరుక్కై యాలే మధుసమృద్ది మాజాద 
తామరైప్వూవై వాసస్థాన మాగ ఉడైయళాయ్‌, శ్రీ- యెన్టు తిరునామమా 
యిరుక్కుమ్‌ సెరియపిరాట్టి యారుక్కు నల్లభనానవన్‌. 


(తానే) - శ్రియఃపతి యాగైెయాలే సర్వాధికనానతానే, 

(కురువాగి)- దివ్యరూపత్తె మటైత్తు మనుష్యరూపజ్లొణ్డు ఆచార్యనాయ్‌. 
ఇదుక్కడి ఎన్‌ ? ఎన్నిల్‌. 

(తన్నరుళాల్‌)- తన్నుడైయ కృపైయాలే. హేత్వంతరమిల్లై -ఎన్లె. ఇప్పడి 
అవధరిక్కిజదుదాన్‌ ఆరుక్కాగ ఎన్నిల్‌. 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 159 


(మానిడర్‌క్కాయ్‌) - శాస్తవశ్యమాన మనుష్యజన్మత్తిలే సిఅన్లు, ఉపదేశాది 
గలాలే తిరుత్తినాల్‌ తిరున్లు ఉజ్జీవిక్కైక్కు యోగ్యరాన ఆత్మాక్కళుక్కాక. 

(ఇన్నిలత్తే తోన్టుదలాల్‌) - ప్రజై విశ్రిిన్ల కిణశ్ర్‌శ్రిలే ఒక్క క్కుతిక్కుమ్‌ 
తాయైప్పోలే, ఇవర్‌గళ్‌ సంసారార్షవనుగ్నరాయ్‌ క్కిడక్కిణ ఇన భూమియిలే 
అనతరిక్కైయాల్‌. 


(యార్‌క్కుమ్‌)- వర్లభేదత్తాలుమ్‌, ఆశ్రమభేదత్తాలుమ్‌, స్త్రీపురుష 
భేదత్తాలుమ్‌, పలవగై ప్పట్టిరుక్కిణ ఆత్మాక్కళ్‌ ఎల్లార్‌క్కుమ్‌. 

(అవన్థాలిణెయె యున్నువదే) - శేషియాయ్‌, శరణ్యనాయ్‌, ప్రాప్తనా 
యిరుక్కిణ అవనుడైయ తిరువడిగళ్‌ ఇరణ్ణాయు ముద్దేశ్యమాగవుమ్‌, 
ప్రాప్యమాగవుమ్‌, ప్రాపకమాగవుమ్‌ అనుసంధిత్తిరుక్కువుదే. అవధారణత్తాలే 
ఇదొకరీయ మ థీగొన్టు వేణ్డా - ఎన్లె. 

(శాల వుణుమ్‌)- మిగవు ముటుమ్‌. ఉటుగై - శేరుగై. ఇత్తాల్‌- మిగవుమ్‌ 
స్వరూపత్తుక్కు అనురూపమెనె. “సాక్షాన్నారాయణో దేవః కృత్వా మర్యమయిీం 
తనుమ్‌, మగ్నానుద్దరతే లోకాన్‌ కారుణ్యాచ్చాస్తపాణినా, తస్మాద్భక్తిర్గురౌ కార్యా 
సంసారభయభిరుణా” ఎన్టు జయాఖ్యసంహితైయిలే శాల్దీల్యన్‌ శొన్న వచనమ్‌ 
ఇప్పాట్టిల్‌ శొన్న అర్హత్తుక్కు సంవాదమాగ అనుసంధేయమ్‌. 


ముప్పై ఎనిమిదవ పాశురం :- అవతారిక ; ఆచార్యుని గొప్పతనాన్ని 
గడచిన పాశురాలలో పలు విధాలుగా పలికారు. ఆ మహిలన్నీ ఆచార్యునకు 
తగినవి - అని అనడంకోసం “ఆచార్యుడు భగవంతుని అవతారమే” అనే 
దానిని వ్యక్తం చేసి, ఆ విధంగా ఉన్నందున అందటికి అతని శ్రీచరణాలను 
సర్వస్వంగా భావించడమే చాలా తగినది- అని పల్కి ఈ అర్జాన్ని పూర్తి 
చేస్తున్నారు, ఈ పాశురంలో. 


వ్యాఖ్యానం : (తేనార్‌కమల త్తిరుమూమకళ్‌ కొకియినన్‌) తన స్పర్శతో 
ఎల్లప్పుడు చిగురిస్తున్నందున మధుప్రవాహం (ప్రవహించే తామరపూవును 


160 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


నివాసంగా కల్లినదై, శ్రీదేవి అనే తిరునామాన్ని పొందిన లక్ష్మీదేవికి ప్రియ 
వల్లభుడు. 


(తానే) - లక్ష్మీనాథుడైనందున అందటికంటే గొప్పవాడైన తానే, 


(కురువాకి) - తన పరమాత్మరూపాన్ని మజగుపరుచుకొని, మానవ 
రూపంలో ఆచార్యుడై - అని అర్థం. ఈ విధంగా మానవరూపాన్ని ధరించి 
ఆచార్యుడై అవతరించడానికి ఏమి కారణం? అంటే, 


(తన్నరుళాల్‌)- తన కృపతో తప్ప వేటు కారణం ఏమీ లేదని భావం. 
ఈ రీతిలో అవతరించడం ఎవరికోసం? అని అంటే, 


(మానిడర్‌క్కాయ్‌) - శాస్త్రాలకు కట్టుబడి ఉండే మానవ జన్మలో పుట్టి 
ఉపదేశాదులతో సంస్కరింపబడగా మాటి, ఉజ్జీవనాన్ని పొందడానికి 
యోగ్యతను కల ఆత్మకోసం- అని భావం. 


(ఇన్నిలత్తే తోన్టుదలాల్‌)- బిడ్డ తప్పిదంవల్ల పడిపోయిన బావిలో 
దానితోపాటుగా అందులోకి దూకి, ఆ బిడ్డను రక్షించే తల్లివలె, జీవులు 
సంసారసముద్రంలో మునిగి ఉండే ఈ లోకంలో అవతరించినందున, 

(యార్‌క్కుమ్‌)- (బ్రాహ్మణ- క్షత్రియ- వైశ్య- శూ(ద్రులనే వర్గాల 
భేదంతోను, (బ్రహ్మచారి- గృహస్థుడు- వానప్రస్టుడు- సన్నాసి- అనే 
ఆ(్రమభేదంతోను, ఆడ-మగ అను భేదంతోను పలు రీతులలో ఉండే 
ఆత్మలన్నిటికి, 


(అవన్‌తాళిణైయే ఉన్నువటే) - కైంకర్యాన్ని స్వీకరించ దగినవాడై శరణు 
పొందదగినవాడై (శరణ్యుడై), ప్రాప్యుడై ఉండే అతని (భగవంతుని) రెండు 
శ్రీచరణాలను ఉద్దేశ్యంగా, ప్రాప్యంగా, ప్రాపకంగా తలచి ఉండడమే - అని 
అర్థం. “తాలిణైయే” అనే ప్రయోగంలోని “ఏవ” కారం చేత ఇది తప్ప వేణు 
ఏదీ అక్కణు లేదు - అనే భావం వ్యక్తమవుతుంది. 


(శాల ఉణుమ్‌) - చాలా తగినదై ఉంటుంది- అని భావం. “ఉజుకై”- 
చేరి ఉండడం - తగినదై ఉండడం. ఈ పదం ఇక్కడ స్వరూపానికి తగి 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 161 


ఉండడాన్ని తెల్పుతుంది. అందువల్ల ఈ విధంగా భావించడమే స్వరూపానికి 
చాలా తగినదని భావం. “సాక్షాన్నారాయణో దేవః కృత్వా మర్త్యమయిీం తనుమ్‌, 
మగ్నానుద్దరతే లోకాన్‌ కారుణ్యాచ్చాస్తపాణినా, తస్మాత్‌ భక్తి గురౌ కార్యా 
సంసారభయభీరుణా” (దేవుడైన శ్రీమన్నారాయణుడే స్వయంగా మానవ 
రూపాన్ని ధరించి, సంసారమనే సముద్రంలో మునిగి ఉండే లోకులను శాగ్త్రమనే 
చేతితో కరుణతో ఉద్దరిస్తున్నాడు. అందువల్ల, సంసారంపట్ల భయం కల్గినవాడు 
గురువు విషయంలో భక్తిని కల్గి ఉండాలి) అనే జయాఖ్యసంహితలో శాండిల్యుడు 
పల్కిన వచనాన్ని ఈ పాశురంలో పల్కిన అర్థానికి ప్రమాణంగా అను 


సంధించాలి. 


39. అలకై ములై శువైత్తాబ్కు అన్బరడిక్కన్సర్‌ 
తిలద మెన త్తిరివార్‌తమ్మై, - ఉలగర్‌ పగి 
తూగగీల్‌ తుది యాగుమ్‌, తూశ్రగ్రాదవర్‌ ఇవరై 
ప్పోశ్ర్‌శ్రిల్‌ అదు పున్మైయే యామ్‌ 


అలకై ములై = తల్లి రూపాన్ని ధరించి వచ్చిన పిశాచి పూతనయొక్క స్తన్యాన్ని 
శువైత్తార్‌క్కు = ఆమె ప్రాణాలతోపాటు ఆరగించిన శ్రీకృష్ణుని పట్ట, అన్బర్‌ 
అడిక్కు= భక్తిని (ప్రేమను) కలవారి శ్రీచరణాలలో, అన్సర్‌ = ఆదరాన్ని కలవారై, 
తిలకమ్‌ ఎన= లోకానికే తిలకం అని ప్రశంసించేటట్లు, తిరివార్‌తమ్మై= ఉజ్జీవించే 
మహా పురుషులను, ఉలకర్‌ = లోకంలోని జనులు, పనీ తూగ్‌గిల్‌ = నిందా 
వాక్యాలు పల్కితే, తుతి ఆకుమ్‌ = అదేవారి స్తుతికాగలదు, అవర్‌ = ఆ 
పామరజనులు, తూ్‌[గాదు = ఆ విధంగా దూషించకుండా, ఇవరై = దాసులపట్ల 
(ప్రేమను కలవారిని, పోగ్‌గిల్‌ = పొగడితే, అది = ఆ పొగడ్త, పున్నైయే ఆమ్‌ = 
నిందయే కాగలదు. 


పూతన స్తన్యాన్ని ఆస్వాదించిన భగవానునిపట్ల (ప్రేమను కలవారి 
శ్రీచరణాలలో (ప్రేమను కల్లినవారు, లోకానికి తిలకంవంటివారు - అని భావించి 
ఈ లోకంలో సంచరించే మహాత్ములను, లౌకికులైన పామరులు దూషిస్తే, అదే 


162 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


వారికి స్తుతిగా పరిణమిస్తుంది. ఆ లౌకికులు ఆ విధంగా దూషించకుండా పొగడితే, 
ఆ స్తుతి దూషణమే అవుతుంది. 

ముప్పతొన్సదామ్‌సాట్టు :- అవతారికై - ఇవ్వాచార్యవైభన మివ్విషయత్తిల్‌ 
అథీణు తీర్‌న్దునిజ్సార్‌ ఏ థ్‌ మటివార్‌ విశేషజ్ఞరెన్గో! అదటియాద లౌకికర్‌ 
భగవ ద్విషయత్తిలు జ్లాట్టిల్‌ ఇవ్విషయమే ఉద్దెశ్యమెన్టు ప/గ్‌/గీ త్తిరియానినారెన్గు 
పరీ తూశ్‌గ్రైువర్‌ గళాగిలో! ఎన్న, ఇదు భగవద్విషయత్తిల్‌ ఊన్టినిజ్సార్‌క్కెల్లార్‌ 
క్కుమ్‌ ఒక్కుమిటే - ఎన్టు పార్‌త్తు తద్విషయత్తిలుజ్నాట్టిల్‌, తదీయవిషయత్తి 
లూన్ది నిట్సారే థ్‌గత్తె చ్చొల్లి, ఇప్పడి నిజ్కుమధికారిగళుక్కు లౌకికర్‌ పణ్లుమ్‌ 
నిన్దైయుమ్‌ స్తుతియుమ్‌, స్తుతి నినైయుమాయ్‌ విడు మెన్గిటార్‌. 

వ్యాఖ్యానమ్‌ ;- (అలగై ములై శువైత్తార్‌క్కు) - అలగై ఎను - పేయ్‌క్కు 
స్పేర్‌. “పెగ తాయ్‌ప్పోల్‌ వన్ద పేయ్‌చ్చి” ఎన్లిణపడియే తన్‌ వడివై మతైత్తు, 
తాయ్‌ వడివై క్కొణ్లు వన సేయ్‌చ్చియుడైయ ములైయై ప్రాణసహితమాగ 
ప్పళకెయణ చ్చువైత్తవనుక్కు. 

(అన్సరడిక్కన్సర్‌ - “స్తన్యం తద్విషసంమిశ్రం రస్య మాసీజ్ఞగద్గురోః” ఎన్టుమ్‌, 
“విడప్పాలముదా వముదు శెయ్‌దిట్ట మాయన్‌” ఎన్టుమ్‌ శొల్టుగిణపడియే, అవల్‌ 
కైయిల్‌ అగప్పడామల్‌, అన నిషస్సాలే యముదాక్కి యముదు శెయ్‌దు, 
జగత్తుక్కు వేర్‌ పభ్‌గ్రాన తన్నై నోక్కి త్తన్షవన్‌ -ఎన్టు అన గుణత్తుక్కు తోథ్‌[ు, 
అవన్‌ పక్కల్‌ ప్రమయుక్తరా యిరుక్కుమవర్‌గళ్‌తిరువడిగళిల్‌ ప్రేమయుక్షరా 
యిరుక్కువువర్‌గళ్‌. 


(తిలదమెన త్తిరివార్‌తమ్మై)- ఇప్పడి భాగవతనిషయ ప్రేమయుక్షరాయ్‌, 
లోకత్తుక్కు ఇవర్‌గళొరు తిలక మెన్టు విశేషజ్ఞర్‌ శ్లాఘిక్కువ్చుడి తిరియుమ్‌ 
మహాత్మాక్కళై. అన్టిక్కే, అన్నరడిక్కన్సర్‌ - ఇవర్‌గళ్‌ తిలకభూతరెన్టు అటివుడై 
యార్‌ కొణ్జాడువ్చుడి త్తిరియుమ్‌ పెరియోర్‌గళ్‌- ఎన్నవుమామ్‌. 


(ఉలగర్‌ తూథిఖీల్‌ తుది యాగుమ్‌)- ఇప్పడి యిరుక్కుమ్‌ అధికారి గలై 
వర్గాశ్రమాది విశేషజ్ఞళొన్టుమ్‌ పారామల్‌ భాగవతరెన్షిణ మాత్రమే ప్‌గ్రూశాగ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 163 


క్కొణ్లు, భగవద్విషయన్లన్నిలు జ్లాట్టిల్‌ ఇవర్‌గలే ఉద్దేశ్యరెన్టు నినైత్తు అను వర్తిత్తు 


తిరియానిన్దార్‌గళ్‌ - ఎను లౌకికరానవర్‌గళ్‌ పశ్రలీతూ గ్రిల్‌, అదివర్‌గల్‌ గుణ 
ప్రకాశకమాగైైయాలే స్తోతమాయ్‌ విడుమ్‌. 


(తూగ్ర్‌గ్రాదవర్‌ ఇవరై ప్రోభఖ్‌ఖ్రిల్‌ అదు పున్మైయేయామ్‌)- ఇప్పడి ప్యగీ 
తూశ్ర్‌గ్రూదే లౌకికరానవర్‌గళ్‌ కీక్రగ్‌చ్చాన్న అన్ద అధికారిగళై లోకసం గ్రహాది 
గళుక్కాగ మేలె[్రించ్చెయ్‌దు కొణ్డుపోరువ్‌ ఆచార్యర్గలై క్కణ్లు, అవై 
యడియాగ నల్లవర్‌గలెన్టు పుగగీల్‌, అదు ఇవర్‌గళధికారత్తుక్కు చ్చేరామై 
యాలే, పున్మైయే యాయ్‌విడు మెన్గె. పువ్మై - పాల్దాబ్లు. నిన్దై - ఎన్టపడి. “న్యాస 
నిద్యైకనిష్టానాం వైష్ణవానాం మహాత్మనామ్‌, ప్రాకృతాభిస్తుతి ర్నిన్లా నిన్హా స్తుతి 
రితి స్మృతా” ఎన్నక్కడవదిటే. 

ముప్రైతొమ్మిదన పాశురం :- అవతారిక : ఇటువంటి ఆచార్యుల 
వైభవాన్ని తెలిసి, వారికే శేషభూతులై ఉండేవారి గొప్పతనాన్ని తెలియడం అనేది 
గొప్ప జ్ఞానులకే కదా సాధ్యం. దానిని తెలియని పామరులు “భగవానునికంటే 
ఆచార్యుడే ముఖ్యమైనవాడు” అని అతనిని ఆశ్రయించి వర్తించేవారే, వీరు - 
అని నిందించేటట్లయితే ఏమి చేయాలి? అనే ప్రశ్న రాగా, “ఈ రీతిలో 
నిందించడం అనేది లోకం విషయంలో గౌరవం (ఆసక్తి) లేకుండా, భగవంతుని 
పట్ల ఆదరాన్ని కలవారికి కూడా సాధారణం కనుక, భగవంతునికంటే అతని 
భక్తుల విషయంలో అభినివేశాన్ని పొందినవారి గౌరవాన్నిగూర్చి పల్కుతూ, 
ఈ విధంగా ఉండేవారిని గూర్చి లోకులు పలికే నిందావాక్యమే స్తుతి 
అవుతుంది. వారిని స్తుతించడమే నిందగా అవుతుంది- అని ఈ పాశురంలో 
పల్కుతున్నారు. 

వ్యాఖ్యానం : (అలకై ములై శువైత్తాజబ్కు) - “అలకై” అనే - పదం పిశాచిని 
తెల్పుతుంది. “పెథ్‌గితాయ్‌ పోల్‌ వన్ద పేయ్‌చ్చి” (పెరియతిరుమొ pీ-1-3- 
1 అనే రీతిలో తనకు సహజమైన పిశాచి రూపాన్ని మజగు పరచుకొని, 
తల్లిరూపాన్ని ఆరోపించుకొని వచ్చిన పిశాచి పూతనయొక్క స్తన్యాన్ని, ఆమె 
(ప్రాణాలతో పాటు తాగినవానికి. 


164 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


(అన్బరడిక్కన్సర్‌) - “తస్యాః స్తన్యం పపౌ కృష్ణః ప్రాణః సహ ననాద చ, 
స్తన్యం తద్విషయ సంమిశ్రం రస్యమాసీత్‌ జగద్దురోః” (హరివంశం-35) (ఆ 
పూతనయొక్క స్తన్యాన్ని ఆమె (ప్రాణంతో పాటు శ్రీకృష్ణుడు పానం చేశాడు. 
ఆనందంతో గొప్ప సింహనాదాన్ని కూడా చేశాడు. లోకనాథుడైన అతనికి విషం 
కలిసిన ఆ పాలు భోగ్యమైనది) అని, “విడప్పాలముదా అముదు శెయ్‌దిట్ట 
మాయన్‌” (తిరువాయ్‌-1-5-9) అని పల్కినట్టుగా పిశాచి అయిన ఆమెచేతిలో 
చిక్కుకోకుండా, ఆ విషక్షీరాన్నే అమృతం చేసి, తాగి, లోకానికి మూలకారణమైన 
తనను రక్షించుకొని, ఇచ్చినవాడు- అని ఆ గుణంలో ఆసక్తులై, ఆ స్వామిపట్ల 
భక్తిని కలవారి శ్రీచరణాలలో భక్తిని కలవారై ఉండేవారు. 


(తిలదమెన త్తిరివార్‌తమ్మై) -ఈ విధంగా భగవంతునిపట్ట భక్తిని కల్గిన 
వారి విషయంలో భక్తిని కలవారై ఉండేవారు. “లోకానికి వీరు ఒక తిలకంవలె 
ఆభరణమై ఉండేవారు” అని భక్తులు కీర్తించేటట్టుగా ఉజ్జీవించే మహాపురుషు 
లను - అని అర్థం. లేక, భగవంతునిపట్ట భక్తిని కలవారి విషయంలో భక్తిని 
కన్గినవారై ఉండేవారికి - వీరు తిలకంవలె ఉండేవారు- అని జ్ఞానులు 
పొగడేటట్టుగా ఉజ్జీవించే గొప్పవారు - అనే అర్జాన్నికూడా గ్రహించవచ్చు. 


(ఉలకర్‌ పరీ తూథ్‌గిల్‌ తుదియాకుమ్‌) - ఈ విధంగా ఉండే 
గొప్పవారిని వారి వర్షాశ్రమాదులలోని గొప్పతనాన్ని దేనినీ చూడకుండా, వారు 
భగవంతుని భక్తులు - అనే దానిని మాత్రమే చూచి, “భగవంతునికంటే వీరే 
మనకు ముఖ్యులు - అని భావించి, వారికి కైంకర్యం చేసి తిరిగేవారు.” అని 
లోకంలోని వారు నిందించేవారైతే, ఆ నింద వారి గుణాలను వ్యక్తం చేసేది 
కనుక, ఆ నిందావాక్యాలే వారికి స్తుతిగా పరిణమిస్తుంది. 


(తూగీగాదు అవర్‌ ఇవరై ప్పోగ్ర్‌శ్రిల్‌ అదు పున్మైయేయామ్‌)- ఈ 
విధంగా నిందించకుండా, లోకులు పూర్వం తెల్పిన ఆ మహనీయులను, 
లోకులను చూచి అనువర్తించడంకోసం పైపైన ఆచరించే ఆచారాలను చూచి, 
తత్కారణంగా “గొప్పవారు, వీరు” అని వారిని పొగడితే, ఆ పొగడ్త వారి 
గొప్పతనానికి తగినది కాదు కనుక, అది నిందగానే పరిణమిస్తుంది - అని 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 165 


భావం. “పున్మై” - అనే పదం చెడ్డను తెల్పుతుంది. ఇక్కడ నింద - అనే 
అర్థాన్ని ఇస్తుంది. “న్యాసవిద్యైకనిష్టానాం వైష్ణవానాం మహాత్మనామ్‌, ప్రాకృతాభి 
స్తుతి ర్నిందా నిందా స్తుతి రితి స్మృతా” (శరణాగతివిద్యలో నిష్టను కల 
మహాపురుషులైన వైష్ణవ్రులను పామరజనులు చేసే స్తుతి నిందయే కాగలదు- 
అని, వారినింద వారి స్తుతియే కాగలదు- అని చెప్పబడుతున్నది) అని తెలుప 
బడిందికదా! 


40. అల్లిమలర్‌ష్పావై క్కన్నరడిక్కన్నర్‌ 
శొల్లు మవిడు శురుది యామ్‌, - నల్ల 
పడియామ్‌ మనునూజ్మవర్‌శరిదై, పార్ప్వై 
శెడియార్‌ వినై తొగైక్కు త్రీ 


అల్లి మలర్‌ ప్పావైక్కు = తామరలో వేంచేసి ఉండే లక్ష్మీదేవి పట్ల, అన్నర్‌ = 
అనురాగాన్ని కల భగవానుని, అడిక్కు అన్నర్‌ = శ్రీచరణాల పట్ల (ప్రేమను 
(భక్తిని), కలవారు, అవిడు శొల్టుమ్‌ = పలికే వినోద వాక్యాలు సైతం, శురుది 
ఆమ్‌ = వేదం వలె స్వీకరించదగినవై ఉంటాయి, అవర్‌ శరిదై = వారి కృత్యాలు, 
మనునూజ్కు = మనుస్మృతికి, నల్ల పడి ఆమ్‌ = చక్కగా వివరించే వ్యాఖ్యానం 
వలె కాగలవు, పార్‌వై= వారి కటాక్షాలు, శెడియార్‌ = ముళ్ళ పొదలవలె ఉండే, 
వినై త్తొకైక్కు తీ = కర్మ పరంపరలను దహించే అగ్నివంటివి. 

లక్ష్మీపతి అయిన సర్వేశ్వరుని శ్రీచరణాలలో ప్రేమను కల భక్తులు 
వినోదంగా పలికే మాటలుకూడా వేదంతో సమానం. అటువంటివారి అనుష్టానం 
ధర్మశాస్తాలలో గొప్పదైన మనుస్మ ్రతితో ఉపమానం కాగలదు. వారి కటాక్షం 
ప్రబల పాపరాశి అనే వృక్షాలనుకూడా దహించే దావాగ్ని 


నాజ్బదామ్‌పాట్టు :- అవతారికై - ఇప్పడియానాలుమ్‌ ఇవర్‌గళుడైయ 
శొల్టుమ్‌, శెయలుమ్‌ నాట్టార్‌క్కు ప్పారున్హామైయాలే, అదు తన్నైయిట్టు 
ప్పలిక్కిలో? ఎన్న, ఇదు ప్రథమ పర్వనిష్టర్‌క్కు మొక్కుమిటే- ఎన్టు సార్‌త్తు, 
సామాన్యేన భాగవతర్‌గళుడైయ ఉక్తివృత్తికటాక్షబ్లళినుడైయ వైభవత్తె చ్చొల్లి, 
ఇప్ర్రబంధతై నిగమిక్కిటార్‌. 


166 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


వ్యాఖ్యానమ్‌ ఫా (అల్లినములర్‌ప్పావై క్కన్న రడిక్కన్సర్‌)- “కోలమలర్‌ 
పావైక్కన్సా!” ఎన్టు ఇదువే నిరూపకమాగ చ్చొల్లి సంబోధిక్కువ్చుడి త్తామరైప్ఫూవై 
యిరుప్పిడ మాగవుడైయ సెరియసిరాట్టి విషయత్తిల్‌ ప్రేమయ్యుక్తనాయిరుక్కు 
మీశ్వరన్‌ తిరువడిగళిల్‌ మేమమేని రూప కమామ్స్బడిన యిరుక్కుమ్‌ 
భాగవతర్‌గళ్‌. 


(శొల్దుమవిడు శురుదియామ్‌) - వినోదమాయ్‌ చ్చాల్లుమ్‌ వార్తె వేదార్థ 
నూయిరుక్కైయాలే, అపారుషేయమాయ్‌, నిత్యనిర్లోషమాయ్‌, ఆప్తతమమా 
యిరుక్కుమ్‌ వేదత్తోపాది ప్రమాణమాయ్‌, ప్పరిగ్రహిక్కలా యిరుక్కుమ్‌. 

(నల్లపడియామ్‌ మనునూణ్య్కనర్‌ శరిదై)- అవర్‌గళ్‌ చరిత్రమానదు 
ధర్మశాస్తజ్లళిల్‌ తలైయాయ్‌, సదాచార ప్రతిపాదకనూయిరుక్కుమ్‌ మానవ 
శాస్త్రత్తుక్కు, “ఇత్తై క్కొల్లు ఇదు శొల్లి గ్రేగ్రు” ఎన్నువ్చుడి నన్ధాన మూలమా 
యిరుక్కుమ్‌. పడియావదు- తన్నైక్కొణ్లు తనక్కు ప్పోలియానదు శెయ్యలా 
మడి మూలమాయిరుక్కుమదిటే. 


(సార్వై చ్చెడియార్‌ వినైతొగైక్కు త్తీ- అవర్‌గళుడైయ కటాక్షమానదు, 
తూబుమణ్ణి క్కిడక్కిణ కర్మసమూహత్తుక్కు అగ్నిపోలే, నాశకరమా యిరుక్కు 
మెన్లె. అదావదు- ఇవర్‌గళుడైయ కటాక్షమ్‌ స్వవిషయమానవర్‌గళ్‌ కర్మత్తై 
నిశ్శేషమాగ ప్పోక్కుగ్రైయాలే స్వరూపత్తై ఉజ్జలమాక్కు మెన్టదాయి ్‌[0ు. 
“వేదశాస్తరథారూఢాః: జ్ఞానఖడ్గధరా ద్విజాః, క్రీడార్థమపి పియద్భ్ఫూయు స్ప ధర్మః 
పరమో మతః” ఎన్టుమ్‌, “వాసుదేనం ప్రపన్నానాం యాన్యేవ చరితాని వై తాన్యేవ 
ధర్మశా ప్రాణీ ల్యేనమ్‌ వేదవిదో నిదుః” ఎన్టుమ్‌, “న శుద్ధ్యతి తథా జన్తు 
స్తీర్థవారిశతైరపి, లీలయైన యథా భూప! వైష్ణవానాం హి ఏీక్షణః” ఎన్టుమ్‌ ఇతిహాస 
పురాణజ్ఞలిల్‌ శొల్లప్పట్ట వచనజ్ఞల్‌ నే శొన్న అర్హత్తుక్కు ప్రమాణమాగ 
అనుసంధేయల్‌. 

సెరియజీయర్‌ తిరువడిగళే శరణమ్‌ 
పెరియజీయర్‌ అరుళిచ్చెయ్‌ద జ్ఞానసారవ్యాఖ్యానమ్‌ సంపూర్ణమ్‌ 


జ్ఞానసారం - సవ్యాఖ్యానం 167 


నలభైయవ పాశురం :- అవ : పూర్వం పల్కిన గొప్పతనాలు (మహిమలు) 
ఉన్నా, వీరిమాట, చేష్ట లోకులతో పొసగనందున, దానిని చూచి వారు నిందిస్తే 
ఏమి చేయాలి? అని అంటే, “ఇది భగవానునిపట్ట అభినివేశాన్ని కలవారికికూడా 
పొసగుతుంది - అని తలచి, భగవంతుని భక్తుల మాట, చేష్ట, కటాక్షం 
మొదలైనవాని గొప్పతనాన్నిగూర్చి సాధారణంగా పల్కి, ఈ (గ్రంథాన్ని 
పరిసమాప్తి చేస్తున్నారు. 

వ్యాఖ్యానం :- (అల్లిమలర్‌స్సావైక్కు అన్బరడిక్కు అన్ఫర్‌)- “కోలమలర్‌ 
ప్పావైక్కు అన్నా!” (తిరువాయ్‌-10-6-6) అని అంటూ నమ్మాకగ్యార్లు 
భగవంతుడు లక్ష్మీవల్లభుడై ఉండే విషయాన్నే ప్రస్తావించి పల్కినట్టుగా, తామర 
పూవును నివాసంగా కల్షిన లక్ష్మీదే విపట్ల (ప్రేమను కలవాడై ఉండే సర్వేశ్వరుని 
శ్రీచరణాలలో భక్తినే (ప్రేమనే) అసాధారణ లక్షణంగా కల్షిన అతని భక్తులు, 


(శొల్లుమ్‌ అవిడు శురుదియామ్‌)- వేడుకగా పలికే మాటలు కూడా 
వేదార్థాలుగా ఉన్నందున, ఎవరిచేత రచింపబడనిదై, నిత్యమై, నిర్దుష్టమై, మిక్కిలి 
థి య్‌ వ్‌ లయలు 
నమ్మదగినదై ఉండే వేదంవలె ప్రమాణంగా [గ్రహించదగినవిగా ఉంటాయి. 


(నల్లడియామ్‌ మనునూణ్యు అవర్‌ శరితై)- వారి జీవితం- పల్కినపుడు 
జీవించదగిన స్వభావాలను (రీతులను) తెలిపే స్మృతులలో ప్రాధాన్యాన్ని కల్లినదై, 
“ఈ సద్వర్తనాన్ని పురస్కరించుకొనే ఈ సృతివచనం పుట్టింది” - అని 
పలికేటట్టుగా, గొప్ప మూల (గ్రంథంగా ఉంటుంది. “పడి” - అంటే ఒక 
వ్యాఖ్యానికి మూలమైన (గ్రంథం. మనుస్మృతి వ్యాఖ్యానంగాను, వీరి వర్తనం 
దానికి మూల(గంథంగాను ఉంటుంది - అని భావం. 


(పార్వై శెడియార్‌ వినై తొకైక్కు త్రీ - వారి కటాక్షం, పొదవలె పెరిగి 
దట్టంగా ఉండే జీవుల పుణ్యపాపాలను దహించే అగ్నివలె, నళింపజేసేదై 
ఉంటుంది - అని అర్థం. దీని భావమేమంటే - వీరి కటాక్షం అనేది దానికి 
లక్ష్యభూతులైనవారి పుణ్యపాపాలను అన్నిటిని పోగొడుతుంది కనుక, వారి 
స్వరూపాన్ని ప్రకాశింపజేస్తుందని భావం. “వేదశాస్త్ర రథారూఢాః జ్ఞానఖడ్గధరాః 
ద్విజాః క్రీడార్థమపి యద్రూయుః స ధర్మః పరమో మతః” (వేదశా(స్రాలనే రథంలో 


168 జ్ఞానసారం - సవ్యాఖ్యానం 


అధిరోహించినవారై, జ్ఞానమనే ఖడ్గాన్ని చేతధరించినవారైన ద్విజులు విలాసంగా 
పలికే మాటకూడా గొప్పు ధర్మంగా చెప్పబడుతున్నది) అని, “వాసుదేవం 
ప్రపన్నానాం యాన్యేవ చరితాని వై తాన్యేవ ధర్మశా స్రాణీత్యేనం వేదవిదో విదుః” 
(వాసుదేవుని శరణాగతి చేసినవారి చరిత్రలు ఏవి ఉన్నాయో, అవే ధర్మశా(స్రాలని 
వేదార్థాన్ని తెలిసిన జ్ఞానులు అంటారు) అని, “న శుద్ద్యతి తథా జంతుః 
తీర్ధవారిశతైరపి, లీలయైన యథా భూప! వైష్ణవానాం హి నీక్షణః” (రాజా! 
భగవద్భక్తులు లీలగా ఒక మానవుని చూడడంవల్ల ఆ మానవుడు ఎంత 
పవిత్రతను పొందుతాడో వందలాది పుణ్యతీర్థాలలోని జలాలతో కూడా అతడు 
అంత పవిత్రతను పొందడు) అని ఇతిహాస పురాణాలలో చెప్పబడిన శ్లోకాలు 
ఈ పాశురంలో చెప్పబడిన అర్థానికి (ప్రమాణంగా అనుసంధేయాలు. 


శ్రీవరవరమునుల శ్రీచరణాలే శరణం. 


జ్ఞానసారప్రబంధానికి శ్రీవరవరమునులు అనుగ్రహించిన (ద్రావిడ 
వ్యాఖ్యానానికి ఆంధ్రానువాదం సంపూర్ణం. 


బ్య 


